సనాతన సారథి 
సత్వ ధర్మ శాంతి (ప్రేమల ద్వారా మానవజాతి సామాజిక నైతిక ఆధ్యాత్మిక 


అభివ్రద్రికి అర్హితము 








ద న. 


సంపుటము 40 జొల్‌ 1997 సంచిక 7 
ఎషయసూచిక 

ఆదిశంకరుడు : అద్వైతసిద్దాంతము - శ్రీవారి దివ్యబోధ (6.9.96) 169 
సర్వజనులను రక్షించు సత్యసాయి _- _ నీింఘావయషుల సోమయాజులు 178 
““ఎప్పుడేతెంతువో ఎజుగనైతి'” - తుర్లపాటి రాధాకృష్ణమూర్తి [73 
““ భజగోవిందం” - శ్రీవారి దివ్యవోధ (7.9.96) 174 
సాయిరామమ్‌ - శాంతిశ్రీ 178 
వేదము - వేదాంతము - శ్రీవారి దివ్యబోధ (8.9.96) 179 
ఇవే ఆ పాదములు... - పలివెల సుబ్బారాయుడు 183 
అత్మదృష్టిని అలవర్చుకోండి - శ్రీవారి దివ్యబోధ (9.9.96) 184 
వైరాగ్యమే మహాభాగ్యము - శ్రీవారి దివ్యబోధ (10.9.96) 190 
సత్యోపనిషత్‌ - (పొ॥కామరాజు అనిల్‌కుమార్‌ 195 
(పింటర్‌ అండ్‌ పభ్రిషర్‌ : పి.కె. సూరి ఎడిటర్‌: వి.కె. నరసింహన్‌ 


రి (శీ/ సత్యసాయి బుక్స్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ (టస్టు, (వళాంతినిలయం 
సంవత్సర చందా: తెలుగు లేక ఇంగ్రీషు (ఒక్క సంవత్సరమునకు మా(తమే స్పీకరిం పబడును) 
ఇండియాలో : రూ. తి0/- 


ర, 
సీమెయిల్‌ - రూ.120/- లేక యు.వెస్‌.డాలర్లు 4 లేక యుకె. పౌండ్లు 8 
చందా పంపవలసిన చిరునామా : కన్వీనర్‌, (శ్రీ సత్యసాయి బుక్స్‌ ఆండ్‌ పల్లికేషన్స్‌ (ట్స్‌, 

(ప్రశాంతినిలయం, అనంతపురం జిల్దా, ఆం(ధ(ప్రదేళ్‌ పిన్‌ కోడ్‌ - 515134 
సాధారణ సమాచారము: (1) చందాదారుని పేరు, పూర్తి చిరునామా పెద్ద అకరములతో (వాయవలెను. 
(2) భారత దేశములో ఏ చోటకయినా పత్రిక చందా మనియార్జరు ద్వారాగాని, బ్యాంకు (డ్రాఫ్టు ద్వారాగాని 
చెల్లించవచ్చును. (తీ) (కొత్త చందాయో లేక రెన్యువల్‌ చందాయో తెలియపరచవలెను. రెన్యువల్‌ అయినచో ప్రస్తుత 
చందా నెంబరు (వాయవలెను. (4) రెన్యువల్‌ క కోరునప్పుడు చందా గడువు ముగియుటకు రెండు నెలలు ముందుగా 
తెరిగి చందా రుసుమును పంపవలెను. (శ) ఈ పత్రిక త్రీసత్యనాయి బుక్స్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ (టస్టువారి తరపున 
శ్రీసత్యసాయి బుక్స్‌ అండ్‌ పబ్టికేషన్స్‌ (సెస్‌, (పశాంతినిలయంలో ముద్రించబడినది. 

ఫ్యాక్స్‌ : 0091-8555-87286 / 87890, (గామ్స్‌ : “బుక్‌ ట్రస్ట్‌” 
టెలిఫోన్‌: 87875, TD కోడ్‌: 08555, 1560 కోడ్‌: 0091-8555 


విదేశాలకు ; ఎయిర్‌ మెయిల్‌- రూ.240 /- లేక యు.ఎస్‌. డాలర్లు 8 లేక యుకె. పౌండ్లు 5 


జ 









ళ్‌ “yy 
ah ల్‌ 


x 
t 4a, | 










Rib 

AF LET 

ఖీ న Uf m 
Af Rt | 
ria 
F ళీ 


4 
TN 


i) లో! 


Wa tt nh 
క... 












ల 4 
DE Oe 
radia et mey He 


మ అట 






అవతారవాణి 


సాయంకాల సమావేశాలు 


ఆఅఉదిశంకరుడు : అధద్ర్వ్రైతసద్యాంతము 








“మట్టి ఒక్కటేకాని దీనిద్వారా రూపొందే దూపనామములు అనేకంగా ఉంటున్నాయి. 
బంగార మొక్కబేకాని దీని ద్వారా తయారయ్యే ఆభరణములు వేరువేరుగా. ఉంటున్నాయి. 
గోక్షీర మొక్క దేరాని గోవులు వివిధ రంగులతో వేరువేరుగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఒకే 
భగవంతుడు అనేక రూపనామములను ధరించి యావద్దిళ్యమును మోహింపజేస్తున్నాడు. "' 


మట్టిని ఆధారముగా చేసుకొనియే తుమ్మరి 
కుండలను చేస్తున్నాడు. కుండలు పగిలిపోవచ్చు 
కాని మట్టి ఏనాటికీ మారదు. కనుక మట్టి 
ఉపొాదానకా రణము, నిమిత్తకా రణము, 
కుండలు కార్యము. అల్లే ఆభరణములను ఎన్ని 
రకొలుగానైనా మార్చుకోవచ్చుగాని బంగారమును 
మార్చుటకు వీలుకాదు. ఆభరణమనే కార్యమునకు 


౮ 


Wu 
చం? 
మ్మరి 


వే 


C 


కంసాలి నిమిత్తతారణము, బంగారము ఉహెదా, 
కారణము. అదేవిధంగా ఉపాదానకారణమైన 
భగవంతుడు తానే ఒక నిమిత్తకారణస్వరూపుడైన 
అనేక రూసపనామములతో 
దేహములు మట్టికుండలవంటివి. వీటితో అనేక 
విధములైన కర్మలను ఆచరిస్తున్నాము. అయితే 
శ పగిలిపోతుంది. అట్లే 
కాలము తీరినప్పుడు దేహము కూలిపోతుంది. 


ఉపాదానరారణము 


దివ్యత్వానికి ఐదు వేర్లు: దివ్యత్వమునకు ఐదు 
సేర్దుంటున్నాయి. మొదటిది పరనామము, రెండవది 


వ్యూహానామము, మూడవది విభవనామము, 
నాల్గవది అంతరాత్మ నామము, ఐదవది అర్చన 
నామము. ఈ  ఐదునామములతో భగవంతుడు 


జగతును పాలిసునాడు. 
అతి అవి ఉగ 


పరనామ మనగా భగవంతుని నివాసమును 
సూచించునడి. వైకుంఠవాస్‌ అనేది పరనామము. 
ఏమిటి? కొనిది 
వైకుంఠము, మార్చు లేనిది వికుంఠము. అందులో 
(పపేశించుటకు ఎవ్వరికీ వీలుకాదు. కాని అక్కడ 
సర్వమును 
తాను చూస్తూ ఉంటాడు, సర్వమును వింటూ 
ఉంటాడు, సర్వమును కల్పిస్తూ ఉంటాడు. కాని 
ఎవ్వరికీ కనిపించడు, ఎవ్వరికీ వినిపించడు. 


వైకుంఠ మనగా కుంఠితము 


భగవంతుడు (పకాగిసూ ఉంటాడు. 


శేషశాయి అనేది వ్యూహానామము. అనగా 
పాలసము[ద్రముపై శేషతల్చ్పమున పవళించినవాడని 
అర్థము. దీనిని దేవతలు మాత్రమే 
దర్శించగలరుకాని సామాన్య మానవులు దర్శించ 
లేరు. మితిమీరి 
పోయినప్పుడు దేవతలు శేషతల్పముపై పరుండిన 
నారాయణుని ప్రార్థించడం, ఆయన 
ప్రార్థనలు మన్నించి సహాయం చేసే 
నిమిత్తమై ఈ లోకానికి కదలిరావడం మీరందరూ 
సినిమాలోను, (డామాలోను చూసే ఉంటారు. 


అయితే 


హిరణ్యకశిపుని ఆగడాలు 
వారి 


వారికి 


మూడవది విభవనామము, _రామకళ్ళష్మాది 
దశావతారములన్నీ విభవనామమునకు సంబంధించి 
నవి. అనగా భగవంతుడు లోకసంరక్షణ 
నిమిత్తమై మానవ శరీరమును ధరించి పుడమిపై అవ 
తరించినప్పుడు విభవనామముతో పిలువబడతాడు. 


జూలై 1997 


దుర్గుణములను, దురాలోచనలను అరికట్టి సచ్చింత 
నను, సదాచారమును పెంపొందించే నిమిత్తమై అరు 


దెంచే : అవతారములకు సంబంధించినదే ఈ 
విభవనామము. 
నాల్గవది అంతరాత్మ నామము. 


మానవునియందు నఖశిఖ పర్యంతము సంచరిస్తూ 
సంరక్షిస్తూ ఉండే చైతన్యమునకు సంబంధించినది 
ఈ అంతరాత్మనాముము. 


ఐదవది అర్చననామము. భగవదనుగ్రహం 
పొందడానికి భక్తిప్రపత్తులతో భగవంతుని వర్ణిస్తూ, 
భగవంతుని కీర్ణిసూ మనం సల్పే భజనలకు, 
కీర్తనలకు సంబంధించినది అర్బననామము. 


నాల్లుయుగాలలో మానవజీవితం : రృత యుగము 
యొక్క విశిష్టతను గూర్చి విన్నప్పుడు ఎటువంటి 
వారైనా ఆశ్చర్యము కల్గుతుంది. ఇది నమ్మ 
దగినదేనా? అనే అనుమానం కలగడానికి కూడా 
అవకాశ మున్నది. కృతయుగములోని మానవుడు 
నందలకొలది సంవత్సరములు (బతికేవాడు. అంతే 
గాక ఆనాడు భౌతిక శరీరము ఈనాటివలె ఇంత 
చిన్నదిగా ఉండేది కాదు. 
ఆజానుబాహులై ఉండేవారు, ఒక్కొక్కరి చేయి 
ఆరడుగుల పొడవుండేది. ఆనాటి మానవుడు 
కండరములు, రక్తము కోల్పోయి 
నప్పటికీ ఎముకలతో ఉన్నంతవరకు జీవించి 
యుండేవాడు. ఎముకలలోనే (పాణముండేది. 
కాని త్రీతాయుగము వచ్చేసరికి మానవుని హైట్‌ 
(పొడవు) తగ్గిపోతూ వచ్చింది, దానితోపాటు 
ఆయుః ప్రమాణమూ కూడా తగ్గిపోయింది. (త్రేశా 
యుగంలో మానవదేహములో కండరములు, 
మాంసము ఉన్నంతవరకు ప్రాణముండేది. ఇంక 
ద్వాపరయుగము వచ్చింది. ఆనాడు దేహములో 
| రక్తమున్నంత వరకు మాత్రమే ప్రాణముండేది. మీకు 


ఆనాటివారు 


అసిపంజరమె 
థి (సక 


170 


చక్కగా తెలిసిన విషయమే. - మహాభా రతయుద్ధంలో 
ఫీష్ముడు శరతల్పముపై 56 దినములు పరుండినాడ్తు 
అంబులు తగలడంచేత అతని దేహములోన్సున్న 
రక్తము నిదానముగా కారిపోతూ వచ్చింది, 
ఈవిధంగా 56 దినములు జరిగింది. రక్తమంతా కార 
ఫోయేంతవరకు తాను (బళికే ఉన్నాడు. అనగా 
56 దినములు ప్రాణముతో ఉండినాడు. కాని శ 
కలియుగంలో మానవుడు అన్నము ఉన్నంతవరి 
బతుకుతాడు, అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, 
లేకపోతే కీణించిపోతాడు. అనగా, ఈ కలియుగంలో 
మానవుడు అన్నగత |ప్రాణిగా మారిపోయాడు, 
కాని ఆనాడు అన్నము 
కృతయుగ 


సంబంధము 


రాదు (ప్రధానం, 
తతాయుగములలోనివారు “గాడ్‌ొత్లో 
పెట్టుకున్నారు. ద్వాపరయుగము 
వచ్చేసరికి “హెడ్‌ తో సంబంధము పెంచుకున్నారు. 
ఈ కలియుగంలో ఫుడ్‌ తో సంబంధము ప్రారం; 
మైనది. దీనిని మీరు చక్కగా అర్థం చేసుకోండి, 
కృతయుగ (తీతాయుగములలో “ధర్మమూల మిదం 
జగతో అని విశ్వసించారు. కాని ద్వాపరయుగము 
వచ్చేటప్పటికి “ధనమూల మిదం జగతొ అని 
భావించారు. మహాభారత యుద్దానికి మూల 
కారణం ఇదే! కౌరవులు పాండవులకు కనీసం 
ఐదు (గామాలనైనా ఇవ్వడానికి నిరాకరించడం 
వల్లనే ఈశః వ్యవహారమంతా జరిగింది. ఈ కలి 
యుగంలో ధర్మమూల మిదం జగత్‌ కాదు, ధన 
మూలమిదం జగత్‌ కాదు, దయమూల మిదం 
జగత్‌ అని గుర్తించండి. ఈనాడు ఏ హృదయము 
లోను దయ లేదు. కనుకనే అనేక అవస్థలకు 
గురి అవుతున్నాడు మానవుడు. 


కలీప్రారంభం : ఈ కలి(పారంభంలో పరిస్థితి 
ఏ రీతిగా ఉందంటే - రాజులు శేవలం భౌతిక 
సుఖములకోసం ప్రాకులాడుతూ వచ్చారు. 


జూలె 199? 


ఒకరొపైన ఒకరు దండెత్తిపోయి అనేక హింసలు 
గావిస్తూ వచ్చారు. తద్వారా ఐకమత్యం క్షీణించి 
పోయింది. అన్యాయ అక్రమ _అనాచారాలు 
బళిమీరిపోయాయి. ఇంతేగాక ఆనాటి పండితులు, 
శేదనిదులు, చదువరులు, మేధావులు వేదమునకు 
అనేక విపరీతార్థములు కల్పిస్తూ వచ్చారు. శాస్త్ర 
స్వరూపమును పూర్తిగా రూపుమాపారు. 
కనుకనే వేదశాస్రుములపై ప్రజలకు విశ్వాసం 
శేకుండా పోయింది. అట్టి పరిస్థితులలో లోకాన్ని 
ఉద్ధరించేవారు ఒకరు కావాలి కదా! ధర్మాచరణ 
క్షీణించి అధర్మము _ అభివృద్ధి నొందినప్పుడు, 
వేదశాన్రు ప్రమాణములకు విరుద్ధమైన మార్చు 


ప్రారంభమైనప్పుడు లోళోద్ధరణ నిమిత్తమై 
భగవంతుడో లేక  భగవత్‌శక్తితో కూడిన 


అవధూతలో లోకంలో ఉద్భవిస్తుంటారు, 


జీసస్‌ - జోరాష్ట్రర్‌: జీసస్‌ మొట్టమొదట తాను 
దేవుని దూతనని చెప్పుకున్నాడు. క్రమ క్రమేణ 
అంతరాత్మ తత్వాన్ని గుర్తించి, “నేన్స దేవని 
కుమారుడను'' అన్నాడు. తాను భగవంతుని 
కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో తనకు 
హక్కు ఉంటుంది కదా! కనుకనే భగవత్సంబంధ 
మైన సదాలోచనలు, సచ్చింతనలు, సద్గుణములు 
అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి. ఈ అస్తి ఎప్పుడు 
లభ్యమైందో తండ్రియైన భగవంతుడు తన 
అస్తీనంతా కుమారునికి అప్పజెప్పాడు. అప్పుడు 
శీసస్‌ అందులోను, ఇందులోను ఉన్నది ఒక్కటే 
అనే సత్యాన్ని గుర్తించి, ' "నేను, నాతండ్రి ఒక్కవి 
అన్నాడు. అదే ఏకాత్మభావము. 


అదేవిధంగా పర్షియన్‌ మత (ప్రవక్తయైన 
బోరాష్టర్‌ కూడా మొదట'నేను వెలుగులో ఉన్నాను' 
(Tam in the light) అన్నాడు. అనగా భగవంతుడు 
స్వర్గములో ఉన్నాడని, అతని వెలుగులో తాను 


జీవిస్తున్నానని భావించాడు. తరువాత బయట 
కనిపంచునదంతా రొస్టెకన్‌ ఆఫ్‌ ది ఇన్నర్‌ థీయింగే 
అన్న సత్యాన్ని గుర్తించి, “వెలుగు నాలో ఉన్నది 
(The light is in me) అన్నాడు. చిట్టచివరికి, 
“నేసే వెలుగును (1౫ the light) అన్నాడు. 
ఈ మూడింటినీ ద్వైత విశిష్టాద్వైత అద్వైత 
సిద్ధాంతములతో పోల్చవచ్చును. 


శంకరులవారి బాల్యం: అద్వైత సిద్ధాంతమును 
ప్రతిపాదించినవారు శంకరాచార్యులవారు. ఆయన 
శేరళరాష్ట్రములో కాలడి అనే చిన్న పల్లెలో 
ఆర్యాంబ, శివగురువు అనే దంపతులకు జన్మించాడు. 
దురదృష్టవశాత్తు అతని మూడవ సంవత్సరంలోనే 
తండ్రి మరణించాడు. అయితే మరణించడానికి 
పదిదినములు ముందుగా శివగురువుకు ఒక 


కాంతిపుంజము కనిపించి కుమారునికి ఉపనయన 


సంస్కారం గావించుమని ఆదేశించింది. 
త(త్సకారంగా  శివగురువు తన కుమారునికి 


మూడవ సంవత్సరం లోపునే ఉపనయనం చేశాడు, 
అప్పటి నుండి ఈ పిల్లవాడు గాయ శ్రీ మంత్రోపాసన 
పొరంభించాడు. తండ్రీ మరణించిన తరువాత 
తల్లి ఆ దుఃఖాన్ని భరించుకొని ఈ పెల్లవానిని 
పెంచుతూ వచ్చింది. మొట్టమొదట ఒక గురువు 
దగ్గర ఇతనిని ప్రవేశపెట్టింది. ఆయన ఇతనికి 
అనేక విద్యలు నేర్పించాడు. ఒకనాడు ఆర్యాంబ 
గురువువద్దకు వెళ్ళి తన కుమారునికి వివాహం 
చేయవలసిందిగా కోరింది. కొని శంకరుడు 
తనకు వివాహం అక్కరలేదన్నాడు. *“నా దేహము, 
నా మనస్సు, నా సర్వస్వమును భగవంతునికే 
అర్పితం చేస్తున్నాను. కనుక నాకు వివాహము 
అక్కర లేదు” అన్నాడు. తాను సన్యాసము 
స్వీకరించాలని పట్టుపట్టాడు. తల్లి చాల ఏడ్చింది. 
ఇది లోకసహజమే. కాని శంకరుడు తన పట్టు 
వదల లేదు, 


జూల 1997 171 


సన్ఫ్యాన స్వీకారం: ఒకనాడు తల్లి నీటి కోసమని 
కావేరికి శంకరుడు వెనుకనే 
బయలుదేరాడు. “అమ్మా! నను సన్న్యసించడానికి 


వెళుతుండగా 


అనుజ్ఞ ఇవ్వు" అని పదేపదే అడుగసాగాడు. 
కాని ఆమె అంగీకరించలేదు. కావేరిలో దిగి నీరు 
ముంచుకుంటున్నప్పుడు సమయం 
శంకరుడు కావేరిలోకి ఉరికాడు. ఓక చేయి పైకి 
ఎత్తి, “అమ్మా! నన్ను ఒక మొసలి మింగుతున్నది. 
కనీసం 


అనుజ్ఞ 


ఇపుడెనా సేను సన్మ్యసంచడానికి 
చ ఊఉ 


ఇవ్వు, అని గట్టిగా ప్రార్థించాడు. 
“నాయనా! నీవు సన్న్యసంచడంవల్ల రాపాడబడే 
టట్టయితే సన్యాసము తీసుకో. నీవు బతికి 
ఉంటే నాకు అంతే చాలి” అన్నది. గట్టుకు 
వచ్చిన తరువాత శంకరుడు తల్లితో చెప్పాడు: 
“అమ్మా! సంసారమనే సము[దంలో భార్య అనే 
మొసలి నన్ను (మింగడానికి (ప్రయత్నించింది. 
కాని నేను చేయడంవల్ల 
అది నన్ను వదలివేసింది*" తల్దికి నమస్కరించి 
ఇల్లు వదిలాడు. “నా అంత్య సమయంలో 
మాతం నీవు రావాలి" అని తల్లి కోరింది. 
తప్పక వస్తానని వాగాన మిచ్చాడు. 


సర్వసంగప౦త్యాగం 


దిగ్గాజయయా(్ర: ఆనాడు బస్సులు, కార్లు, 
ఏరోప్టేన్లు లేవు కదా! శంకరులవారు కాలినడకన 
యావద్భారత దేశంలో కాశ్మీరు మొదలుకొని 
కన్యాకుమారి వరకు పర్యటించి అద్వైత సిద్దాంతమును 
ప్రబోధించాడు. “ ఏకమేవాద్వితీయం బ్రహ్మీ” - 
“ఉన్నది ఒక్కటే, రెండు కాదు. చెజకులోని 
రసమువలె భగవంతుడు అందరియందు రస 
స్వరూపుడై ఉంటున్నాడు. కాని మీరు శేవలం 
రూపనామములను ఆధారం చేసుకోవడంచేత్ర 
భిన్నత్వాన్ని (భమిస్తున్నారు. బంగారము లేక నగలు 
లేవ, మట్టి లేక కుండలు లేవు. అటే శ 


172 


జగత్తులోని దూపనామము అన్నింటికీ మూలార్యా 


(|. 


భ్‌ కిక 
మైన దివ్యత్వం ఒక్కటే అ పం౦డిత్రుల్రత్టో 
వాదించి ఒప్పించాడు. మండనమి(ఫని కం 
సిదాంతమును ఖండించి అతనిని అద్నిక్ర 
క య 


సీద్ధాంతములో ప్రవేశపెట్టాడు. కమేణ శంకరులవార్రి 


అద్వైత సిద్ధాంతమును అందరూ అంగీకరిసూ 
జి 


వని 


ఏరు. కాని ౩2వ ఏటనే శంకరులవారు త్ర 


oe) 
ww 0 రం 
రీరాన్ని త్యజించాడు. 


శ్చ 


ఖీ 


కారణ మేమిటి) 


గ తొగు 
వస్తాన పని అయిపోయింది గనుక. శరీరాన్ని 
వదిలముందు. పూరీ, ద్వారక, కంచి, శృంగేరి, 


బెనారస్‌ క్షేత్రాలలో ఐదులింగములను (పతిష్టంచాడు, 
కంచిలో యోగలింగమును పెట్టాడు. మండన 
మిగ్రునికి సురిశుడన పేరు పెట్టి అతనిని కి 


ఢ్రి శ ఇచి 
ఎతౌధిపతిగా ఇశాడు. ఎద్యారణ్యులవారు కూడా 


శంకరుని శిష్యులే, 


శంరరులవారు అప్వ్రతమతమును సాపించి 
జ వ. వాంగ చం? x రొ 
కంలో అల్లర్లను చల్లార్చి, ద్వేషాన్ని న రించి 
గి Fa) 
ఎకాత్మభావముబత ఆనందమును 
శి 


శిష్యులలో ఏమాత్రము 


ళు Q 
పర్చడానికి 


పోయింది. శంకరులు చెప్పిన దానినే తాము 
ప్రాసనట్టుగా వ్రాసుకొని 'పేరుప్రలిష్షల నిమితమె 


అనేక 


అఇంఠొరరు 


3 
పాట్లు పడుతూ వచ్చారు. ఒకరు 
లేదు. క్రిష్టియన్‌ 
మతములో రూడా ఇంతే! జీసస్‌ పోతూనే 
శిష్యులలో భేదా? 
ప్రాయములు బయలుదేరాయి. ఒర్క మేథ్యూ 
మాత్రమ. జీసస్‌ చెప్పినవి (ప్రచారం. చేస్తూ 
నచ్చాడు. మొట్టమొదట జీసస్‌ శిష్యునిగా చేరిన 
పీటర్‌ కూడా అధికారులు తనను పట్లు 
కోవడానికి వచ్చేసరికి నేను ట్ర 


ఫాలోయర్‌ను కాదు అన్నాడు. ఈవిధంగా 


అంగీరరించ 


అతని పదకొండుమంది 


జూల 1997 


లలో స్వార్థస్వ ప్రయో జనాకాంక్ష బయలు 
చేరడంచేత వారి ఉపదేశములన్నీ ఛిన్నాఖిన్నముగా 
నూరిపోయాయి. 


(శ్రీమత్‌ స్థాపకులు : శంకరుల తరువాత వచ్చిన 
రామానుజులవారు అద్వైతమును ఖండించ లేదు 
కాని, దానిని కొద్దిగా సవరించి దానికి, “విశిషా 
ద్వైతము" అని పేరు పెట్టాడు. అద్వైతమును 
చెజకు రసముతోను, విశిష్ఞాద్వైతమును చక్కెరతోను 
నుధ్వ్యాచార్యులవారు 'పలిపాదించారు. దివ్యత్వము 
చక్కెర వంటిదైతీ తాను ఆ చక్కెరను తినే చీమగా 
ఆకాంక్షించాడు. “నేసే చక్కెరనైతే 
ఆనంద మేమిటి? కనుక నేను 
కాకూడదు, చక్కెరను శినేవానిగా 


పోల్చవచ్చును, 


పుట్లాలని 
నాకు కలిగే 
చక్కెర 


ఉండాలి' అన్నాడు. మానవుడు తనను తాను 
దైవానికి అర్బితం చేసుకోకుండా ఎన్ని సాధనలు 
చేసినా ఎన్ని (గ్రంథములు చదివినా ఈ 
“చక్కిరోను తినే అధికారము రాదు. ఇదిగో అమ్మ 
ఉప్పు అందే పట్టమ్మ పప్పు అన్నట్లుగా, 
“ఓ భగవంతుడా! ఇదిగో నా హృదయమును నీకు 
భగవంతుడు, 
“నాయనా! ఇదిగో నికు “చక్కెరోను అంది 
స్తున్నాను' అంటాడు. “' యద్భావం తద్భవతి. '* 
భగవంతుడు ఎన్నటికీ మారడు. కాని మన 
భావములు మారితే భగవంతునిలో మార్చు 
కనిపిస్తుంది. కనుక మొట్టమొదట మన 


భావములను చక్కగా స్థిరంగా పెట్టుకోవాలి. 


అర్చిస్తున్నాను 0 అన్నప్పుడు 


తేది &.89.86న సాయివర్వంత్‌ సభామండపంలో 
శ్రీవారు అనుగ్రహించిన దిన్యసందేళము నుండి) 





సర్వజనులను రక్షించు సత్యసాయి 





సత్యలోకమ్మున సాధ్వి వాణినిగూడి, 
సరసగోష్టీని సబ్బన్వామి నాయి 
వైతుంఠపురమున వామాక్షి నీరిగూడి, 
వరముల వర్ణించు (ప్రభువు నొయి 
శైలాస శిఖరాన కాత్యాయనింగూడి 
నర్జించు నటరాజు నవ్య సాయి 
థన్ని రూపాల ధరియించి యిలను వెలనీ 
సర్గుజనులను రక్షించు సత్యనాయి 
వాక్కు నందున ఆ వాణీ వరలుచుండ! 
కరమునందున ఆ లకీ ఘల్పుమనగ! 
నడకయందున ఆ గౌరీ నఓఉనమాడ; 
మూడు మూర్తులు సాయియై ముదము గూర్చు 


-సీంఘావర్లుల సోమయాజాలు(కొన్రా(రు) 


ఎప్పుడేతెంతువో ఎయుగనైతి! 





(పతి పూవు సవరించి పరిమళమ్మును నింప 
ఎహ్హుడే తెంతువో ఎజుగనైతి 
సండు పండును పట్టి నిండింప రసమును 
ఏ తరి నే తెంతు వజుగనైలి 
(పలి (పాణి హృదయాన భీక్టీతత్వము పెంచ 
న రూపమున వత్తు వెుగినైతి 
రవిచం[దముల న్వూ దివిపైతీ నంపగా 
ప తణమ్మున వత్తు బెబుగనైలి 
ఎయిర్‌ యొక్కీంత గలుగ పమణుదు నొక్కొ 
జాగు సేయక నీ పాదసరనీజముల 
(వాలి కన్నీట కడుగనే భాగ్భమంచు 
సచ్చదానందమయమూరి సత్యనాయి! 


-త్ఫుర్ధపొటీ రాధారష్టమూ ర్తి (గుంటూరు 


జూల 1007 


6 6 ఖజగో విందయంి 


అవతారవాణి 

“సాధనమున పనులు సమకూరు ధరలోన." " 
దేనికైనా మానవ ప్రయత్నం అత్యవసరం. 
నడవటంగాని, మాట్లాడటంగాని, తినటంగాని, 


వ్రాయటంగాని అన్నీ అభ్యాసముచేతనే మనకు 
కనుక దివ్యత్వాన్ని 
పొందాలనుకుంటే దానికి కూడా తగిన ప్రయత్నం 
చేయాలి. తట్టలోనున్న పదార్థము పొట్టలోకి 
చేరాలంటే నోటికి, చేతికి పని పెట్టకుండా 
తట్టలోని పదార్థముల పేర్లు నూరు పర్యాయములు 
చెప్పినా పొట్ట నిండదు. అదేవిధంగా రామా, 
కృష్ణా గోవిందా అని శేవలం నామము 
నుచ్చరించినంత మా(తమున చాలదు, దానికి 
తగినట్టుగా సమాజసేవ చేయాలి. సమాజ 
సంకేమము నాశించి ఆచరించే కర్మలే భగవత్కర్మలుగా 


అలవడుతున్నాయి కదా! 


రూపొందుతాయి. కాని ఈనాటి మానవుడు 
ఈవిధమైన (పయత్నము చేయక దివ్యత్వము 


సులభంగా లభ్యం కావాలని ఆశీస్తున్నాడు. 


పాలలోని వెన్నవలె, పూవులోని పరిమళము 
వలె కజ్దలోని నిప్పువలె, ఫలములోని మధుర 
సమువలె దివ్యత్వము (ప్రతి మానవునియందు 
ఆత్మస్వరూపమై యున్నది. దీనినే వేదాంతము, 
“ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి" అన్నది. 
ఉన్నది ఒక్కటే. అది అనేకంగా కనిపిస్తున్నది. 
రూపములు భిన్నభిన్నంగా గోచరించవచ్చు. 
రూపములకు తగిన పేర్లను పెట్టుకోవచ్చు. కాని 
అన్నింటికీ మూలాధారమైన తత్వం ఒక్కటే 
అనే సత్యాన్ని నిరూపించారు శంకరులవారు. 


ఒక మామిడి విత్తనమును నొటాము, అర్లీ 
కొంతకాలమునకు రూపొందినది. 
అందులో అనేకవందల ఆకులు, పుష్పములు, 


వృక్షంగా 


కాయలు ఉంటున్నాయి. కాయలను క్రోో 
ఊరగాయ వేసుకోవచ్చు, ఆకులను శ్రి 


తోరణాలు కట్టుకోవచ్చు, ఎండిపోయిన కొమ్మలను 
వంటచెజకుగా ఉపయోగించుకోవచ్చు. అయిశ్రే 
ఈ కొమ్మలకు, రెమ్మలకు, ఆరులకు, ఫలములక్రు 
ఆ విత్తనమే మూలాధారము కదా! విత్తనము కే 
వృకము లేదు, వృక్షము లేక కొమ్మలు లేవ, 
కొమ్మలు లేక కాయలు లేవు. ఇవన్నీ ఒకదాస్గా 
ఒకటి ఆధారపడియున్నవి. వీటన్నింటి యొక్క 
ఏకత్వాన్ని నిరూపించేదే అద్వైతము. 


గురువుతో వాదము. తండ్రి 
మరణించిన తరువాత తల్లి అనుమతితో సన్న్యాసం 
స్వీకరించి గోవిందుడనే _గురువువద్ద చేరాడు. 
గోవిందుని గురువు గౌడపాదుడు. ఆయన కూడా 
బుగ్వేదములో _శంకరులవారికి చక్కని తర్ఫీదు 
నిచ్చాడు. 14 సంవత్సరములు పూర్తి కాక పూర్వమే 
శంకరులవారు నాలుగు వేదములను, ఆరు 
శాన్రములను _పరఠించాడు, తర్మ వ్యాకరణ 
మీమాంసలను మణ్గంగా నేర్చుకున్నాడు. “గదా 
వాన్‌ లభతే జ్ఞానం,” (శ్రద్ధ కల్గినవానికి ఏదీ అడు 
కాదు. సామాన్యంగా 50సంవత్సరములైనా నాల్లు 
వేదములను, ఆరుశాస్ర్రములను పఠించుటకు 
వీలుకాదు. కాని ఈ బిడ్డ చాల స్పెషల్‌, 
ఒక్కతూరి చూస్తే చాలు! శంకరులవారి మేధాశక్తిని 


శంకరులవారు 


174 జూలై 1997 


చూసి గురువుకే చాల ఆశ్చర్యం కలిగింది. 
ఒకనాడు శంకరుని పరీక్షించాలని గోవిందుడు 
అతనితో వాదమునకు పూనుకున్నాడు.' శంకరుడు 


వినయవిధేయతలు గలవాడు. విద్యార్ధికి వినయమే 


భూషణము కదా! కనుక గురువుతో వాదోప 
వాదములకు పూనుకుసేముందు అతనికి 
నమస్కరించి, “మీతో వాదము చేయుటకు 
అనుజ్ఞ ఇన్వండి' ' అని ప్రార్థించాడు. ఈవిధంగా 
గురువుయొక్క ఆజ్ఞ తీసుకొని గురువుతోనే 
వాదము (ప్రారంభించాడు. వేద శాస్త్ర 
ప్రమాణములకు విరుద్ధం కాకుండా గురువు 


వాక్యములను ఖండిసూ అత్యద్భుతంగా వాదించి 
గురువు మెప్పును పొందాడు. 


క్రాశీకీ ప్రయాణం : ఆనాటి పండితులు తమ 
విద్యను ధనము నిమిత్తమై ధారపోస్తూ వచ్చారు. 
ఈనాటికి కూడా విద్యార్థులు విద్య కూటికోసం 
ఏర్పడినదిగా భావిస్తున్నారు. ఇది చాల పొరపాటు, 
విద్య విజ్ఞానంకొసం, కృష కూటి కోసం, ఈ 
సత్యాన్ని _ గుర్తించిన శంకరులవారు పండితులను 
సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలని చాల కృషి 
చేశాడు. 


“నిద్దుర నుండి లేబి మరి నిద్దుర పోయెడు దాళ పొట్ట 
హద్దును, పద్దులేక వ్యయమందగ జేయుచు జీవితంబు నీ 

నిదెల ధారవోనీ అరవింద దళాక్షుని విస్మరించి ఏ 

పెద్ద సుఖంబు నొందితివొ పీతిగయోచన చేయి మానవా! ”' 
“పుస్తకముల్‌ సఠించితి, పూర్తిగ చూసీతి సర్హుశాశ్రముల్‌ 
నిస్తులమైన విద్యలను నేర్భితినంచు గర్వమేల) నీ 


హస్తయుగంబు మోడ్చి పరభూత్మ్యుని భ్తుతొ కొ ల్వలేని ర 
(పస్తుత విద్యలన్నియు ధాత్రి నిరర్ధరము కాదె మానవా!" 


అని శంకరులవారు  కన్నీటిధారలు కార్చాడు. 
గోవిందుడు, అతని గురువైన గౌడపాదుడు కూడా 


పండితుల అజ్ఞానమునకు చాల విచారించారు. 


లేతవయస్సునందే శంకరునిలో ఇంతటి ఉన్నత 
భావములు (ప్రవేశించడం అదృష్టమని ' 
భావించారు. ఒకనాడు అతనిని దగ్గరకు ఏల్ప్బుకొని, 
“నాయనా! నీవు సకల విద్యాపారంగతుడ వైనావు. 
ఇంక నీ విక్కడ ఉండనక్కర లేదు. రేపటి దినమే 
నీవు కాశీకి బయలుదేరు. అక్కడి పండితులకు 
జ్ఞానమును బోధించు. అద్వైత సిద్ధాంతమును 
జగద్వ్యాప్తి గావించు. దీనికి నీవే సమర్శడవు” 
అన్నారు. గురువుల ఆజ్ఞను శిరసావవాంచి 
శంకరులవారు 16 సంవత్సరాల వయస్సులో తన 
శిష్యులను తీసుకొని కాలినడకన కాశీకి బయలు 
దేరాడు. దారిలో ఒక పండితుడు ఒక చెట్టు 
కింద కూర్చుని, *' డుకృణ్‌ కరణే, డుకృణ్‌ కరణే...” 
అని పాణినీ వ్యాకరణాన్ని వల్లించడం చూశాడు. 
అక్కడే ప్రారంభించాడు భజగోవింద శోకాలను, 


చాల 


“ భజగోవిందం భజగోవిందం 
గోవిందం భీజ మూఢనుతే 
సం(పాప్తే సన్నిహీతే కాలే 
నహీనహీ రక్షతి డుకృణ్‌ కరణే” 


“ఓ మూర్చుడా! అంత్యసమయంలో నిన్ను ఈ 
బంధుమిత్రులు నీ తోడు 
రారు. ధనకనక వస్తు వాహనాదులు నీ వెంట రావు. 
నీ వెంట ఇంట జంట ఉండి కాపాడేది దైవచింతన 
ఒక్కటే. కనుక దైవాన్ని 
బోధించి కాశీలో ప్రవేశించాడు. అక్కడ 
శంకరులవారి కీర్తి శుక్లపక్ష చందునివలె దినదినాఖి 
వృద్ధి నొందసాగినది, 


వ్యాక రణం రకించదు. 


స్మరించు. ' అని 


పండితుల సమావేశం : కాశీలో ఓకనాడు 
పండితుల సమావేశం జరిగింది. పండితులందరూ 
చేతులకు పెద్దపెద్ద కంకణాలు ధరించి, మెడలో 
రుదాక్షమాలలు వేసుకొని ఖరీదైన శాలువలు 
కప్పుకొని ఠీవిగా వచ్చి కూర్చున్నారు. ఆ సభలో 


జూల 1997 175 


అడంబరమునకు ఏమాత్రము లోటు లేకుండా 
ఉండినది. శంకరులవారు మాతం మోకాలు వరకు 
ఒక చిన్న పంచ కట్టుకొని, ఒక చిన్న టవల్‌ 
కప్పుకొని చాల సింపుల్‌గా వచ్చారు. పండితులు 
ఇతనిని చూసి, “పండితు డంటే ఎంత గంభీరంగా 
ఉండాలి! ఇతని మెడలో ఒక్క రుదాక్షమాలైనా 
లేదు, చేతికి ఒక్క కంకణమైనా లేదు. ఇతను 
మాకు ఏమి చెప్పగలడు?” అని తమలో తాము 
గుసగుసలాడుకోసాగారు. శంకరునిది చిన్న 
వయస్సు. వేదిక నెక్కాడు, చేతులు జోడించాడు. 


“వలదు వలదు ధనదాహము నరుడా! 
మంచి బుద్ధితో మానుము లోర్భెలు 
కర్ణ ఫలితమే కదరా విత్రము 
కలిగినంతలో కనరా తప్పని 
హరిగోవిందా హరిగోవిందా 
హరిగోవిందా అనరా మందా!" 

““ధనదాహమును వీడి దైవదాహమును, ధర్మదాహ 
మును పెంచుకోండి” అని చక్కగా ఉపన్యాసము 
ప్రారంభించాడు. పిట్ట కొంచెము, కూత ఘనము 
అన్నట్లుగా, చూడటానికి చిన్నగా ఉన్నాడుకాని 
చెప్పే నీతులు చాల గొప్పుగా ఉన్నవని అక్కడ 
, చేరిన పండితులు, వారి శిష్యులు చాల అశ్చర్య 
పోయారు. చెప్పే నీకులే కాదు, అతని ప్రవర్తన 
కూడా చాల గొప్పగా ఉండినది. “మనస్యేకం 
వచస్యేకం కర్మణ్యకం మహాత్మనాం. దీనినే 
త్రీకరణశుద్ధి అన్నారు. శంకరులవారియందు ఇది 
కొట్టొచ్చినట్టుగా కనిపించింది. అద్వైత మంటే 
ఎమిటి? జ్ఞానమందే ఏమిటి? అని అనేకమంది 
పండితులు అనేక రకములుగా ప్రశ్నలు వేశారు. 
వారందరికీ సరియైన సమాధానము లిచ్చి సంతృప్తి 
పరచారు శంకరులవారు. ఏకాత్మతత్వమే అద్వైతము. 
అద్వైత దర్శనమే జ్ఞానము. బంగారము ఒక్కటైనా 
ఆభరణములు అనేకంగా ఉంటున్నాయి. చేతికి 


ఇ 


పెట్టుకుంటే రంకణ మంటున్నారు, [లికి పెట్ట 
కుంటే ఉంగర మంటున్నారు, మెడలో వేసుకం 
హారము అంటున్నారు, నడుముకు చుట్లు కుం 
వడ్డాణ మంటున్నారు. ఈ రూపనామములు స్టే 
వేరుగాని బంగార మొక్కటే కదా! 


శక 


ృంగారములు వేరు బంగార మొత్త ఖే 
పళుల వన్నెలు వేరు, పాలు జంటే 
బీవజాతులు వేరు, జీవుండు ఒక్ఫ్‌_దే 
పూల జాతులు వేరు, పూజ లొకజే 
దర్భనంబులు వేరు, దైవంబు ఒక్కడే" 
ఈవిధంగా లోతునకు దిగి 
ఇంతమంది ప్రజలిక్కడ 
కూర్చున్నారు. అనేక రూపనామములతో, అన్నే 
భావములతో తూడియున్నారు. కాని అందరిలో 


విచారిస్తే అంతా. 


ఒక్కటే, ఒక్కటే! 


నున్నవి పంచభూతమురే, అందరూ ఆత్మస్వరూప్పకే, 
ఇదే అర్థము వచ్చేటట్టుగా శంకరులవారు ఆ సభలో 
పండితులకు అద్వైత సిద్దాంతాన్ని బోధించారు. 
సమదృష్టగలవారే పండితులని అన్నారు. ధనదాహము 
తగదని మందలించారు. రర్మఫలితమే విత్తమనీ, కలిగి 
నంతలో తృప్తి చెందమనీ హితవు చెప్పారు, 

దురాళ దుఃఖానికీ చేటు: ఒక రైతుకు 
భూమి ఉండేది. కాని ఇంకా ఎక్కువ భూమిని 


సంపాదించి జమిందారనిపించుకోవాలని అతనికి 


కొంత 


ఆశ పుట్టింది, మి|తుల సలహాపై రాజును కలిశాడు. 
“మహారాజా! నాకు కొంత భూమి కావాలి అగి 
ఇస్తాను నాయనా! న్లీవు 
ఉదయం ఏడుగంటలు మొదలుకొని సాయంత్రం 
ఏడు గంటలలోపల ఎంత భూమిని చుట్టి వస్తావో 
అదంతా నీకే ఇస్తాను” అన్నాడు. ఈ రైతు చాల 
సంత షంచాడు. ఎక్కువ భూమిని సంపాదించు 
ఠోవాలనే దురాశతో 'మరునాడు ఉదయం వీడు 


గంటలకు టిఫిన్‌ రూడా తీసుకోకుండా పరుగెతడం 


కోరాడు. “తప్పక 


176 జూల 1997 


ప్రారంభించాడు. టిఫసేమైనా తీసుకుంటే కడుపు 
బరువెక్కి పరుగెత్తడానికి వీలుకాదని భావించి ఏమీ 
క్రీసుకోలేదు పాపం! కనీసం మంచి సానా 
(త్రాగకుండా పరుగెత్తాడు. అందువల్ల సాయంత్ర 
నుయ్యేసరికి విపరీతంగా అలసిపోయాడు. తాను 
బయలుదేరిన చోటుకి ఒక ఇరవై అడుగుల దూరంలో 
ఉండగా బాగా దాహమైంది. గుండి పట్టింది, (కింద 
కూలాడు, (ప్రాణం వదిలాడు. అక్కడ గుమి 
కూడిన (పజలందరూ, “పాపం ఎంతో ఆశతో 
చ్చాడు. ఎన్నో వందల ఎకరాలు సంపాదించు 


టు (as 


వా లనుకున్నాడు. కాని అతని కిప్పుడు ఆరడుగులు 
మాతం చాలు అనుకున్నారు. దురాశకు 
పోవడంచేత ఎంత దుర్గతి పట్టింది! 


ఒకానొక సముయంలో మిడాస్‌ అనే 


నిరంతరం తన  కులదివతను 


[జు 
ప్రార్థించవాడు ఒకనాడు ఆ దేవత (ప్రత్యక్ష 
మైంది, ““తల్లీ! నేను ముట్టిందల్లా బంగారం 
కావాలి” అని కోరాడు. అప్పుడా దేవత, 
“నాయనా! నీవు దురాశతో కోరరాని కోరిక 


సుఖ ముండదు, 


గురి కావలసివస్తుంది' "అనీ 


కోరుతున్నావు. దీనివల్ల నికు 
చాల బాధలకు 
హెచ్చరించింది. “నా అవస్థ 
ఇవ్వవలసిందే'' 
అని పట్టుపట్టాడు. చెప్పిన మాట వినకపోతే ఆమె 
మాత్రం ఏమి చేయగందు? 


వెళ్ళు న అన్నది. మిడాస ఎంతో 


స, ఇచ్చాను 

ఆఅఆనంపంగొ 
ఇంటికి తిరిగి వచ్చాడు. పరుపుపై కూర్చున్నాడు. 
అది బంగారంగా మారిపోయింది. 
ప్రక్కన పెట్టాడు. అది 
పోయింది. తన బిడ్డను పిలిచి, “అమ్మా! కాఫీనో, 

స 99 శ్రీ 

టీనో తీసుకురా” అన్నాడు. బిడ్డ కాఖ తెచ్చింది. 
దాన్ని ముష్టేసరికి అది కూడౌ బంగా రమైపో యింది. 


దిండు తీసీ 


కూడౌ బంగారమై 


క్షణక్షణానికి అతనికి ఆకలి పెరిగిపోతున్నది. 
కానీ ఎది తిందామనుకున్నా ముట్టిన తక్షణమే 
అది బంగారమైపోతున్నది. పొరపాటున తన 
బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారు విగ్రహంగా 
మారిపోయింది. అప్పుడు మిడాస్‌కు బుద్ధి వచ్చి 
తిరిగి దేవతను ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమై, 
“నాయనా! నా మాటను నీవు వినలేదు. 
అందుకే నీకీ గతి పట్టింది. సర, ఇప్పుడు నన్నేమి 
చేయమంటావు?'' అని అడిగింది. “తల్లి! సీ 
విచ్చిన వరమును తక్షణమే వాపస్‌ తీసుకో” 
అన్నాడు. చూశారా! దురాశ ఎంత (ప్రమాదానికి 
గురి చేస్తుందో! కనుకనే శంకరులవారు, “వలదు 
వలదు ధనదాహము నరుడా! ' ' అన్నారు. 
విదేశవ్యామోహోన్లి విడనాడండీ: మన ఆశలకు 
ఒక పరిమితి ఉండాలి. 
డి[గ్రీలు పుచ్చుకున్న తక్షణమే ఇంక అమెరికాలో, 
ర్గా గల్చ్‌దేశాలకో సోవాలని 
వీసాకోసం, పాస్‌హోర్ట్‌కోసం బయలుదేరుతారు, 
విద్యార్థులారా! భారతదేశంలో లేనిది మరొక 
దేశంలో లేదు. ఈ దేశము అన్ని చేశములకూ 
మౌస్టర్‌వంటిది. ఇది కర్మభూమి, పుణ్యభూమి, 
త్యాగభూమి, యోగభూమి. ఇక్కడ కర 1 
కొద్దిగా సంపాదించినా శాంతిగా జీవించవచ్చు. 


ఈనాటి విద్యార్థులు 
థి 


ఈ విదేశ [పయాణాలకోసం అనవసరంగా 
కాలమును, కాయమును, _ కర్మను వ్యర్థం 
చేయకండి. మీరు పుట్టింది భారతదేశంలో. 


తినేది భారతదేశపు తిండి, (త్రాగేది భారతపిశప్పు 
నీరు. ఇట్టి భారతదేశాన్ని వదలుకొని ఏ దేశమో 
హోయి మీరు సంపాదించే దేమిటి? దురాళల 
మానండి, మాతృభూమికి సేవ చేయండి, 
స్వార్థముతోపాటు పరార్థమును కూడా గుర్తించండి, 
ఈనాడు అనేకమంది ఏవో పెద్దపెద్ద డిగ్రీలు 


శ్రీస్తుకొని విదేశాలకు సోతున్నారు. ఉద్యోగాలు 


చిర్కకపోతే హోటల్స్‌లో కప్పులు కడిగి బతుకు 


తున్నారు. అక్కడ కప్పులు కడిగినా, వీథులు 
ఊడ్చినా  చూసేవారవరూ లేరు కాబట్టి ట్ర 
పనికైనా సిద్ధపడుతున్నారు. కాని తమ ఇంట్లొనే 


తాము తిన్న టిఫి, ప్లేట్లను కడగటానికి మాత్రం 
సిగ్గుపడుతున్నారు. ఎందుకు సిగ్గు? మనం తిన్న 
ప్లేట్లను మనం కడుక్కోవటానికి 
అనవసరమైన ఆడంబరాలకు పోవడంచేత మన 
త్ర మనమే 


విిత్రతను 


సిగ్గిందుకు? 


మ 
చ 
ల 


క్షీణింపజేస్తున్నాము. 


విద్యార్థులారా! మీరు మరోలా భావించ 
కూడదుకాని, ఈ భజగోవింద శోకాలలో ర్‌ 
విరక్తి కలిగించే విషయాలు అనేకం ఉన్నాయి. 
పిల్లలకు ఈ సాయిబాబా ఈవిధమైన (ప్రబోథలు 
చేస్తున్నాడే అని ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు. 
అనుకొన్నా భయం లేదు. సత్యం చెప్పుడానికి భయ 
మెందుకు? సులభంగా విరక్తి 


అయినా అంత 


స్వతస్పిద్ధంగా ఆ వైరాగ్యమే (ఇ 


కల్లుతుందా? ఇంపాజిబుల్‌! ఆధ్యాత్మిక 
(పబోధలను తరబడి వింటున్న 


వారిలోనే కించిత్తైనా మార్చు లేదు. అలాంటప్పుడ్లు 


సంవత్స రాల 


ఒర్కతూరి విన్నంత మాత్రమున మీలో మార్చు 
కలుగుతుందా? వి 


సంభవిసుం 


న్‌ నిజంగా 


గొప్పు అదృష్టవంతులో 
అలాంటి మార్చు ది. 
చ. 


న్నీ! 


మే స 
బ్రస్తై అంతకంటే 


గా 


మహాభాగ్య మేమున్నది? అందువల్లనే, “ త్యానే సై 

అమృతత్వ మానశుకి అని ణః ను, 

త్యాగమునకు ఎవరు పూనుకుంటారో వార్చ 

నిజంగా గొప్పు అదృష్టవంతులు చెహవొనికి 

దూరంగా ఉన్నంతవరకు దైవత్వము మీకు అర్థం 
చార వ 


కాదు. దైవానికి 


జీవిత రహస్యం మీరు చక్కగా అర్రమవుతుంది, 


అప్పుడు మీలో మీకు తెలియకుండానే వైరాగ్యము 
పండిపోతుంది. వైరాగ్యము పండటమి కాదు, 


Ww 
మనస్సు నిండిపోతుంది, జీవితమే నార్హరమైపోతుంది. 


(తేది: 78.896న సాయికుల్వంత్‌ సభఖామండపంలో శ్రీవారు అన్నుగహించిన చివ్యసందేశము నుండి) 





సాయిరామమ్‌ 





శొంతాకారం కరుణ హృదయం మందహాసం విలాసం 
శ్రీవత్సాంకం లలిత చుబుకం ఖూతిహస్తం సమస్తమ్‌! 
నౌందర్యాంగం తరళ నయనం కేళజాలం సుబేలం 
సత్యానందం జననురతరుం నాయిరామం భవేహమ్‌ 


- శాంతి శ్రీ((పశాంతి నిలయం) 


మానవుడు మృదంగంలో దూరిన చుంచువలె ఉన్నాడు. చుంచు Ce 


ఎడమవైపున దెబ్బ పడితే కుడివైపుకు పరిగెడుతుంది, 


న్‌ 2 


తుడిబైవున దెబ్బ ప 


ఎడమవైపుకు పరిగెడుతుంది. అటులనే మానవుడు పరమాత్య నుండి (ప 


వైపుకు, 


(పకృతి నుండ పరమాత్మవైపుతు పరిగడుతున్నాడు. 


జూలై 1997 


అవతారవాణి 





చాలా. 


“ వేదవేదాంగములు వై వేనీయున్న 
సద్య గద్యంబులను కూర్చు గలిగియున్న 
చిత్తశుద్ధియె లేకున్న చెడును వాడు 
మరువబోతుడు ఇదువంది మంచిమాట 
వేదము ద్వైతమని, వేదాంతము అద్వైతమని 
అనేక ఆధారములచేత శంకరులవారు నిరూపించారు. 


మానవ శరీరమునకు, శరీరములోని అంగములకు 


ఎంత వ్యత్యాసమో వేదవేదాంతములకు అంతే 


ఇవన్నీ దేహమునకు 


హ్రాం అంగములు. దేహము 
సమాజము! కు 


అంగము, సమాజము మానవ 


త్వమునరు అంగము, మానవత్వము ప్రకృతికి 
అంగము, (పక్ళతి పరమాత్మకు అంగము. 
ఈవిధంగా  లోతునకు దిగి విచారిస్తే అంతా 
ఒక్కటి అని స్పష్టమౌతుంది. 

ఈనాడు మానవ జీవితము సమస్యల 
తోరణంగా గోచరిస్తున్నది. నిత్యజీవితంలో 
మానవునికి చింతలేని సమయమే కనిపించటం లేదు. 
అయితే సమస్త చింతలను పరిహారం గావించగల 
శక్తి ఒక్క సుమకు మా(తమే ఉన్నది. రాని 
వేదములో (ఢేమకు అంతగా ప్రాముఖ్యత 


ఇవ్వబడలేదు. పేదము ఆశయాలకు సంబంధించినదే 
కాని అనుభూతికి 
మంత్రాలన్నీ ద్వైతంతో కూడినవి. అనగా, “నాకు 
అది కావాలి, ఇది కావాలి అని ఆశించటం. 
వాంఛకు మూలం ద్వైతభావమె. ఇక్కడ ఆశించే 
వ్యక్తి, ఆశంపబడే పదార్థము రెండూ (ప్రత్యేకంగా 


సంబంధించినది కాదు. పద 


ఉన్నాయి. ఈ రెండింటి ఏకత్వమే అద్వైతము. 


చెదము - వేదాంతవుు 


ప్రత్యక్షము - పరోక్షము : ష(డసోపేతమైన 
ఆహారమును భుజించిన మూగవానిని పదార్థముల 
రుచి చెప్పమంటే ఏమని చెప్పగలడు? అదేవిధంగా 
అద్వైతములోని ఆనందము అనుభూళికే అర్హమవు 
తుందిగాని వివరించి చెప్పడానికి వీలుకాదు. దీనికి 


స్తున్నారు. ఇక్కడ ఐసుగడ్డ ఉన్నది. ఇది (పత్యక 
ప్రమాణము. అయితే దీనికి ఆధారమైన జలము 
పరోక్షంగా ఉన్నది. పరోకమైన జలము లేర 
జగత్తుకు పరోకమైన _ దివ్యత్వమే 
ఆధారంగా ఉన్నది. ఇట్ల మూలాధార తత్వా॥ 
(ప్రజలకు వివరించే నిమిత్తమై శంకరులవారు అనేక 
గురువైన గౌడపాదుడు కూడా 
ఇతనికి తగిన ఉత్సాహ పోత్సాహముల నందిస్తూ 
వచ్చాడు. వయస్సు చిన్నదైనప్పటికీ శంకరులవారి 
సంకల్పము చాల దృఢమ్రైనది. 16 సం॥ల వయస్సు 
నందే అనేకమంది పండితులతో వాదోపవాదములు 
సల్సి వారందరినీ అద్వైతమతములో  'ప్రవేశపెట్ట 
గలిగాడు. 


(శ్రమలు పడాడు. 


సర్వం (బ్రవ్మామయం : అద్వైత మనగా ఏమిటి? 
అన్నింటి ఏకత్వమే అద్వైతము. మిఠాయి అంగడిలో 
పిల్లలను ఆకర్షించడానికి చక్కెరతో నక్క, రుక్క 
ఏనుగు మొదలైన బొమ్మలను చేసి అమ్ముతుంటారు 


పిల్లలు ఆ బొమ్మలను చూసి ఆకర్షింపబడతారు 


జూలై 1997 719 


ఒకడు తనకు నక్క కావాలంటాడు, మరొకడు 


కుక్క కావాలంటాడు. ఈ నక్క, కుక్కల రూప 


నామములు వేరుగాని 'రెండింటియందున్న 
చక్కెర ఒక్కటే! నక్క చెవిని (త్రుంచి నోట్లొ 


వేసుకున్నా తీయగానే ఉంటుంది, దాని తోకను 
త్రుంచి నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది. 
ఎందుకంటే దాని స్వరూపమంతా చక్కెరమయమె! 
అదేవిధంగా ఈ (బహ్మమయమే! 
“ఈశావాస్య మిదం జగత్‌", “ఈశ్వర స్పర్ష 
భూతానాం.” దైవత్వము సర్వత ఉన్నదనే 
గుర్తించి (పబోధిసూ వచ్చారు 


జగత్తంతా 


సత్యాన్ని 
శంకరులవారు. 
భక్తుడు - బంగారు వ్యాపారి :ఒక శ్రీమంతుడు ఒక 
కృష్ణవిగ్రహాన్ని చేయించుకొని నిత్యము దానికి 
అభిషేకం చేయాలని 
కంసాలివద్దకు _ వెళ్ళి 
శి0కాసులతో గోవును, 
చేయడానికి ఒకబంగారు కప్పును చేయించుకున్నాడు. 
ప్రతినిత్యము కృష్ణవిగ్రహానికి అభిషేకం చేసి 
తీర్థమును (గోలి ఆనందించేవాడు. కాని కాలము 
ఒకేవిధంగా ఉండదు కదా! 
నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?"* 
కొంతకాలానికి ఇతని అర్థిక పరిస్థితి దిగజారి 
పోయింది. కడపటికి దినం జరగడం కూడా కష్టం 
కావడంతో ఇంక భరించుకోలేక ఈ విగ్రహాలను 
అమ్మి డబ్బు తేవాలని ఒక బంగారువ్యాపారి ఇంటికి 
వెళ్ళాడు. ఆయన మొట్టమొదట అభిషేకం చేసే 
గిన్నెను తూకం వేశాడు. “ఇది కాసులు, దీనికి 
80,000రూపాయలు" ' అన్నాడు. తరువాత గోవును 
తూకం వేశాడు. దాని వెల కూడా 60,000 
రూపాయలన్నాడు. చివరిగా కృష్ణవి గ్రహాన్ని 
కూకం వేసి, దానికి కూడా 60,000 రూపాయ 


సంకల్చ్పించ కున్నాడు. ఒక 
ని0కాసుల 


శి0కాసుల 


కక గి 
౪ 


ఎల్లప్పుడు 


180 


లిన్తానన్నాడు. దానితో ఇతనికి కోపం వచ్చింది, 
“ఏమిటిది? కృష్ణునికి, గోవుకు, కప్పుకు జ్య 
వెలనా? నేను భరించలేను. కృష్ణునికి ఎక్కువ మె! 
వ్యాపారి, ' 
“అయ్యా! నీవు రూపమును చూస్తున్నావు, నేన్స 


ఇవ్వాలి శే అన్నాడు. అప్పుడా 
బంగొరమును చూస్తున్నాను. 

ఇప్పేది 
కాదు అన్నాడు. ఈనాటి మానవ్చడ్లు 
కూడా కేవలం రూపనామములను మౌ శ్రమే 


చూస్తున్నాడుకాని అందరియందు ఏకత్వంగా ఉన్భ 


పంచభూతముల పరతత్వమునకు విలువ నివ్వటం 


లేదు. ఈ పరతత్వమే అద్వైత 
మానవునియందు ఈ పంచభూతములు 


మరొకటి లేనే లేదు. 


ముం పతి 


తప్ప 


ప్రల్టతి ఒక నిలువుటద్దము : నీవొక నిలువు టద్దము 
ముందర నిలబడినప్పుడు ని ప్రతిబింబము నీకు 


కనిపిస్తుంది. దానికి నివు నమస్కరిస్తే అది కూడా 
అమి గ్‌! 


గ అ ; ష్‌ 
నీకు నమస్కరిస్తుంది. దానిని నీవు దండిస్తే అది. 


కూడా నిన్ను దండిస్తుంది. అదేవిధంగా ఈ 
(ప్రకృతిలో ఎట్టి కర్మలు చేస్తావో అట్టి ఫలితమే. 
నీకు వస్తుంది. ప్రకృతియే ఒర నిలువుటద్దము, 


వింబమే దైవత్వము. అద్దము లేక (ప్రతిబింబము 
het 


లేదు. అనగా (ప్రాకృతభావమును విసర్జిస్తే ఉన్నది 


ఒక్కటే. ఇదే. సృష్టిలోని విచిత్రము. అయితే 
ప్రాకృతమైన _ దృష్టితో చూస్తే ఇక్కడ నీవు, 


అద్దము, (ప్రతిబింబము అనేవి మూడు ఉన్నాయి. 
మూడులో కటి పోతీ ఎంతని అడిగితే 
ఫస్టిస్తాండర్ట్‌ పల్లవాడైనా రెండు అని సమాధానం 
చెబుతాడు. కాని దైవము దీనిని అంగీకరించడు, 
3-1=1 అంటాడు. “భగవంతుడు ఏ స్కూల్లోను 
చదువుకోలేదో ఏమిటో! ఇతనికి మేథమెటిక్స్‌ 


తెలియదు!'' అని నీవనుకోవచ్చు. కాని 


జూలై 1997 


బంగారమునకేగాని రూపనామములక్ష, 








భగవంతు డేమంటాడు? “పిచ్చివాడా! ఇక్కడ 
నీవు, నీ (ప్రతిబింబము, అద్దము మూడూ ఉన్నాయి. 
అద్దమును శీసివేయ్‌, 

బింబము హోతుంది, 
బింబము ఒక్కటే కదా!” " 
బోధించిన ఏకత్వము, 
జీసస్‌ అని చెప్పండి, బుద్దా అని చెప్పండి, 
జోరాష్టర్‌ అని చెప్పండి, రామా అని చెప్పండి, 
- అంతా చేరి దీనికి ఒక చిన్న 
ఉదాహరణ: ఒక ఇంటి యజమాని ఉన్నాడు. 
ఆయన భార్య వచ్చి, “మై డియర్‌ హస్‌బెండ్‌!'' 
అని పిలుస్తుంది. మనుమడు, “మై డియర్‌ గ్రాండ్‌ 
ఫాదర్‌ '" అంటాడు. కుమారుడు, “మై డియర్‌ 
ఫాదర్‌'' అంటాడు. ఈవిధంగా ఒక్కొక్కరు 
ఒక్కొక్క రకమైన సంబంధము పెట్టుకో వడంచేత 
ఇన్ని పేర్లు (ప్రారంభమైనాయికాని, యజమాని 


ఒక్కడే కదా] 


దానితోపాటు (పతి 
అప్పుడు మిగిలేది 
ఇదే శంకరులవారు 


జ 
లట 


అలా అని చప్పండి, 
గ్రా 


అద్దె( త భావనవళల్ణనే ఆనందోప్రొవ్లీ: ఆనేకమంది, 
“కీ నీవే నా తల్లివి, నీవేనా 
తండ్రివి, నీవేనా మి(తుడవు, నీవీ నా గురువు, 
సీపీ నా బంధువు” అని 
భగవంతునితో ఇటువంటి లౌకికసంబంధాలు పెట్టు 
కోవడం చాల పొరపాటు. శంకరులవారు దీనిని 
ఖండించారు. “భగవంతుడా! నీవు నా తండ్రివి 
అనుకున్నప్పుడు తండ్రి తం(డిగాసే ఉంటాడు, 
కుమారుడు కుమారుడుగానే ఉంటాడు. దీనివల్ల 
ప్రయోజనం లేదు, రెండింటి ఏకత్వము జరగాలి, 
నీవు నేనే నేను నీవే, ఇరువురము ఒక్కటే అనే 
భావన కలాలి, ఇటే అద్వైతము. ఇట్టి అదెఇత 
భావనవల్లనే ఆనందము ప్రాప్తిస్తుందని శంకరులవారు 
'పబోధించారు. అయితే ఇది అంత సులభం కాదు. 
దీనికి అనేక రకములుగా విచారణ చేయాలి. 


భగవంతుడా! 


పరిస్తుంటారు. 
ర అది 


దీనికి తగిన సంస్కారము కూడా ఉండాలి. 
సంస్కారము పరిపక్వమైనప్పుడే అద్వైతభావన 


కల్గుతుంది. ఇటువంటి భావన కల్లినవాడు నిజంగా 
ఎంతటి అదృష్టవంతుడో! అతడిని మించిన 
అదృష్టవంతుడు మరొకడు లేడు. అతడే ఆ 
సా(\మాజ్యమునకు 


ణ్‌ 


రాజు, రాజులకే రాజు. 


అమృత తుల్యమైన అద్వైతాన్ని గుర్తించలేనివారే 
విషతుల్యమైన లౌకిక విషయాలకొసం (పాకులాడు 
తుంటారు. 


అర్జునుని అనన్య భక్టీ: అమావాస్య దినమున మహా 
భారత యుద్ధము ప్రారంభం కావలసియుండగా 
చతుర్దశినాడు కృష్ణార్శునులు యుద్ధమునకు 
చేయవలసిన ఏర్పాట్లను గూర్చి చర్చించుకుంటూ 


నడుస్తున్నారు. భగవంతుడు తన అనుగ్రహాన్ఫి 
అందించే 


ముందుగా వ్యక్తి యొక్క అర్లతను 
ఆ సమయంలో కృష్ణుడు కూడా 
అర్జునుని పరీక్షించదలచి, ““అర్హునా! ఆ చెట్టు 
పెనున్నది నెమతఠే కదా!” అన్నాడు. “అవును 
అది నెమలి” అన్నాడు అర్హునుడు. 
అది నెమలి కాదు, గరుడపకషి' 
కృష్ణుడు. “అవును స్వామీ! అది 
గరుడపక్షి" అన్నాడు అర్హునుడు. వెంటనే కృష్ణుడు 
తోషాన్ని నటిస్తూ, “ఏమిటి అర్జునా! నేను ఏడి 
చెపితే దానిని ఒప్పుకుంటున్నావు. ఇది సత్యమా కాదా 


పరీకిస్తాడు. 


స్వామీ! 
$56 


బచ్చువాడా! 
అన్నాడు 


అనే విచారణ అక్కర లేదా? విచకణాజ్ఞాన 
శూన్యుడవైన నీవు యుద్ధం ఎలా చేయగలవు 
అన్నాడు. అర్జునుడు, కృష్ణా! అది నెమలి కాదని 
నేనంటే నీవు దానిని నెమలిగా మార్చవచ్చు, 
అది గరుడపక్షి కాదంటే నీవు దానిని గరుడునిగా 
మార్చవచ్చు. కాబట్టి అదేమిటనే విచారణ నొకు 
అక్కరలేదు. నీ వాక్కే నాకు సత్యము” అన్నాడు. 


అప్పుడే చెప్పాడు కృష్ణుడు, అర్జునా! ఇప్పుడు 


జూలై 1997 


నీవు నా భక్తుడవ” అని. దీని తరువాతనే 


అతనికి గీతను బోధించాడు. 
ఎజుక - మరువు: యుద్ధసమయంలో అర్జునుని 
వయస్సు 84 సం॥లు , కృష్ణుని వయస్సు 86 సం॥లు,. 


అంతవరకు అర్భనునికి ఏనాడూ గీతను 
బోధించలేదు, అసలు అతనితో వేదాంతమే 
మాట్లాడలేదు. కాల కర్మ కారణ కర్తవ్యములు 
కలసివచ్చినప్పుడే దైవానుగ్రహం లభిస్తుంది. 
యుద్ధంలో అప్పటి కప్పుడు వేదాంతమును 


(పొరంభించాడు. “అర్జునా! వీరంతా నీ బంధు 
మి(తులని భావిస్తున్నావు. కాదు, కాదు. నీవు,నేను, 
వీరు, వారు అంతా ఒక్కటే” అన్నాడు. ఈ మాటలు 
విని అర్జునునికి మరింత మతిపోయింది. 
“అంతా ఒక్కటైతే యుద్ధమే అనవసరం కదా!” 
అన్నాడు. “పిచ్చివాడా! అది నాకు తెలుసు, 
నీకు. తెలియదు. నేను ఎజుకలో ఉన్నాను, 
నీవు మరుపులో ఉన్నావు ' అన్నాడు కృష్ణుడు. 
““ఎయికు మరుపనతుండ నిరతము 

జా(గత్వువ్న సుషువలో అరమరలు 

లేతుంశ ఎప్పుడు తరచుగ జీవాత్య 

చదివడి తారకము సూటిెరుగవలెనన్నా 

సద్దురుని కృపచే తారతమ్యము లెరుగవలెనన్నా”' 

'సోహంి (నేనే దైవం) అనేదే ఆ తారక 

మం(తము. “ఇది తెలిసినవాడను నేను, 
తిలియనివాడవు నీవు. (ప్రస్తుత దేహసంబంధమును 
మాత్రమే నీవృ చూస్తున్నావు. గతము (025) నీకు 
తెలియదు. తెలుసుకానీ మర్చిపోయావు” ' అన్నాడు, 
“స్వామీ! నీకు మాత్రమే తెలుసంటున్నావు. మరి 
నాకెందుకు తెలియటం లేదు?" అని అర్జునుడు 


ప్రశ్నించాడు. “అర్జునా! నీవు ప్రాకృృతమైన దృష్టితో 
చూస్తున్నావు. కాబట్టి నీకు మరుపు వచ్చింది. 
నేను నివృత్తి పరమైన దృష్టితో చూస్తున్నాను. 


యు ఆది 


182 


కాబట్టీ నారల్లప్పుడు ఎజుకగానే ఉంటుంది "* అన్నాడ్ల, 


దీనికొక చక్కని ఉదాహరణ చెప్పాడు, 
అయితే మీకు అర్ధం కావాలని పేర్షను మా 
చెబుతున్నాను. ఒకానొర సమయంలో రామ్రుక్ష 
కాన్మీ కు వెళ్ళినప్పుడు అర్కడ చాల చౌకగా 


చిక్కిందని ఒర సూటుగుడ్డ వ్‌ నాము? 

తీసురువచ్చి అమ్మకు ఇవ్వగా ఆమె దాన్రిగ్టి 

బీరువాలో పడవేసింది. అందరూ దాని సంగకే 
ము 


మర్చిపోయారు. పదిసంవతర 


[ఆఆ 
ఒకనాడు ఏదో సరుతుంజే ఆ గుడ్డ కని 
పంచింది. “బాబూ రామా! నీవు తెచ్చుకున్న 
గుడ ఇక్కడే ఎనది, ర్‌ు రుటించుకోి' అగి 
టి 64 ధు 
ఇచింది. రాముడు దానితో షర్టు కుట్టించు 
కున్నాడు, తన పుట్టినరోజున ధరించాడు 
A 
తరువాత అమ్మ ఇచ్చిన స్వాటున తమ్మునికి 
అందించాలని కాస్త వంగేటప్పుటికి షరు చినిగి 


టి 
పోయింది. తల్లి వెంటనే, “నాయనా! కొత్తషర్లు 
అప్పుడి చినిగిహోయిందేమిటి?'” అన్నది. రాముడు 
“అమ్మా! షర్లు క్రొతదేగాని బట 
(ఇ య అవ రు 
స్టాక్‌! నీవు మరచిపోయావు. చేను ఎలుకల 


ఉన్నాను "అన్నాడు. 


ఫే 


భగవంతుడు గతొన్లి కూడా చూస్తాడు : 
యుద్ధంలో అనేకమంది మరణించారు. అర్భునునికి 
చాల బాధ కలిగింది. కృష్ణునితో, “నాకంటే చిన్న 
వాడైన అభిమన్యుడు ముందు పోవడ మేమిటి? 
నేను _ పెద్దవాడను. రాబట్టి నేనే ముందు 
పోవాలి కదా!" అన్నాడు. అప్పుడు కృష్ణుడు 
“పిచ్చివాడా! ఎవరు ముందో, ఎవరు త 
చెప్పడానికి వీలుకాదు. ఎవరి కాలం ఎప్పుడు 
తీరుతుందో అప్పుడు పోక తప్పదు" అ 


త్‌ 


గ 


“పోకన్మానదు దేహ మెవ్పిధమునన్‌ 
పోషంచి రక్షించినన్‌ 


జూలై 1997 


రాఠన్మానవు హోనివృద్ధులు 
మహోరణ్యంబునన్‌ దాగినన్‌”” 
ఇది జన్మాంతర సంబంధము పై ఆధారపడి 
ఉంటుంది. ఒక 25 సం॥ల యువకుడు ఒర 
రాయిపై సుత్తితో 20పేట్లు కొట్టాడు. కాని అది 
పగలలేదు. తరువాత ఒక వృద్దుడు వచ్చి దానిపై 
రెండు వేట్లు వేయగానే అది రెండు ముక్కలై 


లేదు. నేను రెండు వేట్లకే పగలకొట్టాను 
చూడు" అన్నాడు గర్వంగా. అప్పుడా యువకుడు, 
““ఇంతమాత్రమునకే గర్వించకు. నిజం చెప్పాలంటే 
నివు కొట్టిన రెండు వేట్లకు అది పగల లేదు. 
ఇంతకు ముందు నేను 20వెట్లు కొట్టాను. కాబట్టి 
అది పగిలింది 22వ వేటుకీ” అన్నాడు. మనం 
ప్రస్తుతకమును మాత్రమే చూస్తాము. కాని 
భగవంతుడు గతాన్ని కూడా చూసాడు. ఇదే 
మానవత్వానికి, దివ్యత్వానికి ఉన్న వ్యత్యాసము. 


శ్రీవారు అను(గహించిన దివ్య సందేశము నుండి) 





ఇవే ఆ పాదములు... 





ఆదిశేషుని మీద హాయిగా పవళింప శ్రీదేవి యొతైెడు పాదములివి 


అర్హనారీళ్ళరుండై వెండికొండపై తాండవంబాడు పాదాలివేను 
ఆకాశమును కప్పా, అసుర కులవిభుడు, ఐలితల మోపిన పొదములిని 
గౌతమ ముని పత్ని క్యుషమ్ము కడిగి మోదమ్ము కూర్చిన పాదములివి 
నావ నాతిగ మారు నను నెపాన గుహుడు బాగుగా కడిగిన పాదములివి 
ఆంజనేయుడు (పేమ ననవరతములోన పద్టీయుంచిన దివ్యపాదములివి 


శాన 


కాళీయు గర్వమ్ము కక్సించి కాపాడ 


శరణాగతిన్‌ విభీషణు డార్జితో వచ్చి భక్తి 
పడ 


గళ. 
(ఉల 


కడిగిన మెత్తని పొదములివి - 


పట్టిన పాదములివి 
పె యాడిన పాదములివి 


పరమపావని కన్నట్టి పాదములివి 


వేదనాదము వెలయించు పాదములివి - బాధలను చీల్చి చెండాడు వాదములివి 
పరమ పదమిచ్చి (బోచెడు పాదములివి - సతితు నుద్దార మొనరించు వాదములిని 
భక్తహృదయ విరాజిత పొదములివి - ఇవియె సత్యనాయి పదము లిదిగొ, కనుడు. 


- పలివెల సుబ్బారాయుదు (హైదరాబాదు 


రాత్రిపూట చలి ఎక్కువగా ఉన్నప్పుడు కంబళిని దగ్గరకు చేర్చుకొని 
గట్టిగా కప్పుకుంటాము. అదేవిధంగా కష్టములు కలిగినప్పుడు నామమసే 


కంబళితో మనస్సును కప్పండి. 


= బాజా 


జూలై 1997 


అవతారవాణి 


సాయంకాల సమాపేశాలా 


ఆత్మదృష్టిని అలవర్చుకోండి 


“సాధుజనులను భూనీ చౌళ చేతురు 
వారి కేమి తొదువ వనుధయందు? 
తుంజరమును చూస్‌ కుక్క లెన్నొ మొరుగు 
దాని ఘనత కేమి తత్ఫువగును?'' 


దివ్యాత్మస్వరూపులారా! ఈ జగత్తులో 
ప్రతి పదార్థము ఏదో ఒక రంగుతో గోచరమవు 
తున్నది. ఒక్కొర్క పదార్థమునకు ఒర్కొర్క 
రంగు సహజమని భావిస్తున్నాము. కాదు, కాదు. 


మున దృష్టియే ఈ రంగులకు మూలకారణం. 
ఆకాశము నీలంగా ఉంది, సముద్రము నీలంగా 
ఉంది అంటాము. ఇది చౌల తప్పు. ఆకాశము 


అత్యంత దూరంగా ఉండటంచేత అది నీలి 
రంగుతో కనిపిస్తుంది. సముద్రము కూడా 
అత్యంత లోతుగా ఉండటంచేత _ నీలిరంగుతో 


కనిపిస్తుంది. కాని దగ్గరకు వెళ్ళి ఆ నీటిని చేతిలో 
తీసుకున్నప్పుడు దానికి ఏ రంగూ ఉండదు. అడే 
విధంగా ఈ జగత్తులో మనకు గోచరమయ్యే 
మంచిచెడ్డలన్నీ మన భావముపైసే ఆధారపడి 
యున్నవి. నీటి నుండి కరెంటు పుడుతున్నది. 
దానిని అనేక విధములుగా మనం ఉపయోగించు 
కుంటున్నాము. కాని కరెంటు మాత్రం కంటికి 
కనిపించదు కదా! అదేవిధంగా సమస్త _ జీవులూ 
ఆత్మతత్వమునుండియె ఆవిర్భవిస్తున్నాయి. బీవుల 
మంచిచెడ్డలు, జీవుల ప్రవర్తనలు మన కంటికి కనిపి 
స్తున్నాయి.కాని ఆత్మమా(తం కంటికి కనిపించదు. 
శంకరులవారు తల్లి కిచ్ళిన మాట నిలబొట్టుకొనుట : 
అద్వైతసిద్ధాంతము కాశీలో (పాకి 
పోయింది. ఒకనాడు శంకరుని ప్రసంగాన్ని 


నలుదిశల 


వినడానికి వేలాది (ప్రజలు, పండితులు గుమితూడారు. 


ఒక్కతూరి కన్నులు మూసుకున్నారు శంకరులు. 
కాలడిలో కొనఊపిరితో ఉన్న 


తన తల్లి 

ధా 
కనిపంచింది. ఇల్లు వదిలే సమయంలో, “నాయనా! 
నీవు ఇల్లు వదలి పోతున్నావు. నాకిష్టం లేకపోయినా 


a 


స్నరరించావు. కనిసం నా అంత 
లి a 
సమయంలోనైనా నీవు నా దగ్గర 
ఆమె కోరింది కదా! శంకరుడు చిత్తశుద్ది కల్పినవాడు 
కనుక తన వాగానమును 


సంకల్పించుకున్నాడు. 


సన్న్యాసం 


ఉండాలి ' అని 


చిత్తశుద్ది కల్లినవారు. ఏది 
అదో లీ ty 

శ ml 
చెప్పినా సత్తమ అవుతుంది. 
అప్పటి కప్సుడు 

o/ 

ర కడ 
వెళ్ళాడు. తల్లి 


అక్కడ (ప్రత్యక్షమై ఆమె 


రోసి ఆమె కిచ్చిన వాగ్తానమును నిలబెట్టు 
రొన్నాడు. 

ఇంటీ వెరట్లోనే అంత్య (క్రియలు ల ఆర్యాంబకు 
దహనసంస్కారము చేయడానికి ఆ (గ్రామంలో 


శంకరులవారికి సహాయం చేసేవారే తేరపోయారు. 


సన్న్యాసంమైనవాడు  కర్మ్శరాండలో (ప్రవేశించడం 
ధర్మవిరుద్ధమనీ, శంకరాచార్యులు థర్మవిరుద్దంగా 
ప్రవర్తిస్తున్నాడని భావించి అతని తల్లిదేహాన్ని 
స్మళానమునకు _ తీసుకుపోవడానికి ఎవ్వరూ 
ముందుకు రాలేదు. నంబూద్రి (బాహ్మణులు 


ముట్టడానికి రూడా ఏలుకాదన్నారు. విధి లేక 
తల్లిదహమును తానే భుజముపై వేసుకొని తన 
ఇంటి పెరటిలోనే గుంత్యతవ్వి అక్కడే పూడ్చి 
వేశాడు. ఈనాటికీ శేరళలో ఎవరింటోనైనా 


34 జూలై 1997 


అ 3 
శ 
ec3 స 
fe ¥ 
3 Ug 
3 bp 
గ్‌ 13 
2 స్ట్‌ 
“43 
Us 
LE pb 
Wo, 15 
జ hb 
కి 12 
Ue a 
f3 U3 
2 hb 
0 
31 33 
3 3 
లే 3 
9 ఖో 
శ్‌ ప్లై 
౩ *౩ 
స్‌ క్‌ 
చ 
గె 
లా జ 
CO స్‌ 
ణా. 
౯౧౫ జ 
ce) it 
గ్‌ 
33 
ri 
5 ఏ 
స్స్‌ ౫ 
33 33 


డొన గా 
9 


౮ 


ళ్‌ 


టం 


fe se 
దిగాను. మిగిలిన రెండుతందలమందికి 


¢ 
QO 


— 
Cc 


Cy ny 
( 


కాల్డ్‌ కో మ్‌ గొ 
బంటెలళ ఆంండచాౌదు, 


శ్రీవారు - స్వామిశివానంద 


“ei 
వి 


ఉంటా 
అనంద 
0 


గం 


శ 


అనా 
హో 


Wo ఆగ 
గో 
(౪ 


టుంది, 
Buh 
లో 


సాం 


Mm 
వ. ధి 


యు లొయ ఇ; 


గ 


6 


ల 


ల్లి 


గ 


పొన్న 


౪ 
లట 


క్శ 


ల స 


ఇ ద 
WH పగులు ¢ 


లో 
) 


గొ 


EIR 


అల్ల 
వ్‌ 


“ 


లో 


తరిగింది. 
సన్మాస మనగా ఎమిటే? 


ww 


రభా( 
hy 


Wy 


జ" 


ఇట 


4 


వా 


hw 
| 


| 
| 


గ 


WeVwWY 


ల 


శో 


ప 
నొగోనందు 


వాటి ఏ 
\ 
తము 


| 


a Pb 3 9 
2 3 
#3 క, 
3 6 
ge 

3 
§ 
x9 4a 
3 
స ah) 

¥3 
i} b 
fz bb 


క్‌ 
ల 3B 
33 
a 3 
చ) 
gE 
x3 
[3 గే 
[స్తో "3 
ల్‌ 
33 
3 
జ 
x3 
నై 
న 
సయ *# 
9 ¥ 


స 


పళ్లు 


మికి 70 
"అని అన్నాను. అప్పుడు 


ము! 


ప్పున్వా 
యుండలేదు'' అన్నాడ | 


జరిగి అప్పటికి 26 సం॥లు 


$ Ww 
vy 


అ 
ఘు 


క్రోట్ట్లి 


(ay 
ఇ 


జ 


అది 
కాబటి, 
w 
లి 


ఆ 


న! 


నవి కాని ఇంతనరకు ఎవ్వరూ ఈవిధంగా 
స్ట 


ళా 


న 


ఇగ్య 


శ 


వానందకు ౫ ఏళ 


ఛ్‌ 


U 


జూల 1997 


గ 


వర్తి, 


రణ 
ఆయన 


తు 


లీ 


టా 
బూరులరౌ 


౧ 


న 
౮౪ 


గ చిన ఉదా 


(౪ 


చొ 


# 
+ 


డు, 12భొషలు తిలి 


శ 


చెబుతు 
MN 
భర్తు 


సో 
న్‌ 
న్‌ 


భగవంతునితో తీర్రయా(త్ర 


మీకు 
గె 


పుట్టినది మొదలు దేహము గిట్టునంత వరకు బే 
రూపము, ఒకే నామమనేది శేవలం దైవమునకు, 
అనతారములకు తప్ప అన్యులకు సాధ్యం కాదు, 


రొమళ్ళష్టారావు వినయబిధేయ తలు : రామకృష్ణారావు 
హృదయం ఎలాంటిదో మీరు గుర్తించాలి. ఆయన 
ఆంధ్రప్రదేశ్‌ చీఫిమినిష్టర్‌గా హైదరాబాద్‌లో 
ఉన్నప్పుడు స్వామి ఒక పర్యాయం మలక్‌పేట 
వెళ్ళారు. స్వామిదర్భనంర్‌ సం వేలాదిమంది 
క్యూలో నిలబడ్డారు. ఒకరి తరువాత ఒకరు 
దర్శనం చేసుకోవాలి. క్షణం కూడా ఆలస్యం 
చేయకూడదని వాలంటీర్లు తిరుపతిలో మాదిరి, 
“వెళ్ళండి, వెళ్ళండి" అని తరుముతున్నారు! 
రామకృష్ణారావు కూడా క్యూలో నిల్చున్నాడు. 
ఏ, జీ, ఏ, వచ్చి, “సార్‌! మీరు చీఫ్‌మినిష్టర్‌ కాబట్టి 
క్యూలో నిలబడకూడదు, ముందుకు రండి ' అన్నాడు. 
అప్పుడాయన, రాజకీయంగా నేను చీఫ్‌మినిష్టర్‌ను 


కావచ్చు. కాని ఆధ్యాత్మికంగా నేను చీప్‌ 
డివోటీని నాకింకా అంత భక్తి రాలేదు' 
అన్నాడు. అంతటి గొప్ప హృదయం బూర్లుల 
క ne 


యువతరానికి మేలుకొలువు: ఆ రోజులలో 
శంకరులవారు కాశీకి వెళ్ళాలంటే రా త్రింబవళ్ళు 
నడుచుకుంటూ పోవలసివచ్చేది. అనాడు టార్చిలైటు 
లేదు. కాబట్టీ ఒక కట్టకు నిప్పు అంటించుకొని 
ఆయిల్‌ పోసుకొని (ప్రయాణం చేసేవారు. 
ఒకీపర్యాయం శంకరులవారు తన శిష్యులతోకూడి 
ప్రయాణమై వెళుతున్నప్పుడు పగటి సమయంలో 
యువతీయువకులు కలసి తిరగడం కనిపించింది. 
తన శిష్యులను చూసి, “ఈనాటి 
యువతీయువకులు నులమూ త్రదుర్గంధ మాంస 
రక్తములతో కూడిన దేహసొందర్యమువేత ఆకర్షింప 


అప్పుడు 


* 
1 


| 


బడుతున్నారేగాని దివ్యమైన ఆత్మతత్వాన్ని గూర్మి 
ఎవ్వరూ. విచారణ చేయటం లేదు. క్షణములో 
మారిపోయే దేహముపై ఇంత (భ్రాంతియా? శ్ర 
ఇది సరిరపైనది కాదు. యౌవనము కదలిపోమే 
మేఘమువంటిది. ఈ శరీరములన్నీ రాలిపోయేనే 
కట్టకడపటికి కాలిపోయేవే! కాబట్టి యువకుల 
మీరు బట్టీ ఆకర్షణలకు లోనుకాక అతి జొ గ్రత్రగా 
మెలగాలి.  శరీరదృష్టిని విస్మరించాలి'' అగి 
బోధించాడు. దీనికొక చిన్న కథ ఉన్నది, 


ఎనిమి దిపా (తలలో అందచందాలు : ఒక మహారాజుకు 
ఎకైక కుమారు డున్నాడు. అతనికి యుక్తవయస్సు 
వసూనే వివాహము చేయాలని సంకల్పించు 
కున్నాడు. అ రాజకునూరుడు తనకు కావలసీన 
కన్యను తానే సెలెక్ట్‌ చేసుకోవాలనుకున్నాడు, 
ఒకనాడతడు గుజ్జముపై గంగానదీ తీరంలో 
వాహ్యాళికి బయలుదేరాడు. అదే సమయంలో 
ఒక కన్య తన చుట్టూ పరదా కట్టుకొని దానిని 
నలుగురు చెలికత్తెలు పట్టుకోగా మధ్యలో నడుస్తూ 
గంగానదిలో స్నానానికి వెళుతున్నది. ఆమె ఎంతటి 


పవిత్రురాలంటే పుట్టినప్పటి నుండి మగవారి 
ముఖం కూడా చూడలేదు. తన జీవితాన్ని 


భగవదర్శితం గావించుకోవాలనే పవిత్ర సంకల్పంతో 
ఉండినది. నది ఒడ్డు మీద వెళుతున్న రాజకుమారుడు 
ఆ అమ్మాయి ముఖం చూశాడు. ఇంక అతనికి 
ప్రారంభమైంది వ్యాధి! వెంటనే గుట్టాన్ని “రివర్స్‌' 
చేశాడు. ఆ కన్యను గూర్చి ఎంక్వైరీ 
(పారంభీంచాడు. తాను స్వయంగా తండ్రికి 
చెప్పడానికి భయపడి మం(తులపేత చెప్పించాడు. 
ఆమె అదే రాజ్యంలోని ఒక వ్యాపారి యొక్క 
పైక పుత్రిక “నా కుమారుడు నీ కుమార్తెను 
వివాహమాడుటకు 
మహారాజు 


99 


ఇష్టపడుతున్నాడు ' అని 
అమితం[డ్రికి. కబురు పంపాడు. 


ఆ వ్యాపారి, ““రాజకుమారుడే నా అల్లుడుగా 
ae) 

వస్తున్నాడు. ఇంతకంటే అదృష్ట మేమిటి!” అని 

చాల ఆనందించాడు. ఈ విషయాన్ని కుమారెతో 


ప్రస్తావించాడు. ఆమె,ోనాన్నా! నేను వివాహ 
మాడకూడదని ఏనాడో నిర్ణయించుకున్నాను. 
ఇదీ మాటను రాజుకు చెప్పండి” అన్నది. 


రాజుకు ఈ విషయం తెలిసి ఉ(గుడయ్యాడు. 
“నేను మహారాజును. బలవంతంగానైనా ఆమెను 


నా కుమారుని కిచ్చి వివాహం చేసాను” అని 


పదిరించాడు. అక్కడ రాజకుమారుని కేమో 
ఆమెతో వివాహం ఎప్పుడెప్పుడు జరుగుతుందా 


అని టైఫాయిడ్‌ ఫివర్‌ మాదిరి “బెంహేచరో 
పెరిగిపోతున్నది. ఈ వ్యాపారికి దిక్కు తోచ 
లేదు. ఏ నిమిషంలో 


బిడ్డను ఎతుకుపోతారో 


సిపొయిలు వచ్చి తన 
ఏమో అని చాల 


ఆమె మరునాడు సాయంకాలము గంగకు 


ఫోయి స్నానం చేసి వచ్చి మెడిటేషన్‌లో 
కూర్చుంది. “ఓ భగవంతుడా! నా ప్రతిజ్ఞకు 


ధ్ర 


భంగం కలుగకుండా, రాజు అసంతృఎ పడకుండా, 
నా తండ్రికి చింత లేకుండా ఏదైనా మార్గం 
చూపించు”” అని ప్రార్థించింది. ఆమె హృదయ 
చేసిన ప్రార్థనను భగవంతుడు 
ఆలకించాడు. ఆమెకు తక్షణమే ఒక ఉపాయం 
తట్టింది. ““నాన్నా! నేను రాజకుమారుని వివాహ 
మాడుతానని కబురు పంపించు” ' అన్నది. 
అయితే ఒక షరతు విధించింది. ఎనిమిది రోజుల 
తరువాత ఇద్దరూ ఒక ఇంటో కలుసుకోవాలి. 
అప్పుడీమె కొన్ని (ప్రశ్నలు అడుగుతుంది, వాటికి 
రాజకుమారుడు సరియైన జవాబులు చెప్పాలి. 
రాజుకు ఈ వార్త తెలిసి చాల సంతోషించాడు. 
కాని రాజకుమారుడు మాత్రం 
ఎనిమిదిరోజులా అని నిరుత్సాహపడాడు. 


పూర్వకంగా 


ఇంకా 


ఆనాటి నుండి ఆమె పతి దినము 
విరోచనాలయ్యేటట్లు “కూతు. తీశుపురది, 
ఒక్కొక్కదినము పోయిన మలమును ఒక్కొక్క 
పాత్రలో నింపింది. ఎనిమిది దినములకు ఎనిమిది 
పౌతతలు ఆ ఎనిమిది రోజులలో 
ఆమె బాగా చిక్కి శల్యమైషపో యింది. కన్నులు 


గుంతలు పడాయి. 


నిండాయి. 


రూపము చాల వికారంగా 
మారిపోయింది. తొమ్మిదవ రోజున రాజకుమారుడు 
నిర్ధీత ప్రదేశానికి చేరుకొని ఆమెకోసం చాతక పకి 
వలె ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి ఆ 

పల్లకీ నుండి దిగింది. నడవటానికి 
కూడా శక్తి లేకపోవడంచేత ఇరువురు చెలికత్తెలు 
ఆమెను పట్టుకున్నారు. వెనుక ఎనిమిదిమంది 
చెలికత్తెలు. ఎనిమిది పాత్రలు తీసుకువస్తున్నారు. 
రాజరుమారుడు చూశాడు నేను ఆ రోజు 
అందమైనది. ఈమె 
ఎవరో రోగిష్టిమాదిరి ఉన్నది. నేను కోరినది 
ఈమెను కాదు" అన్నాడు. అప్పుడామె చేతులు 
జోడించి, “ రాజకుమారా! మొట్టమొదట మీరు 
నా అందమును చూసి ఆశించారు. మలమూత్ర 
దుర్గంధ మాంసరక్తములతో కూడిన దీ దేహము. 
ఆ పాడు పదార్థములు ఈ దేహములో ఉన్నంత 
వరకు నేను అందచందములతో కనిపించాను. 
ఇప్పుడు నా అందమంతా ఆ ఎనిమిది పా[తలలో 


చూసిన అమ్మాయి. చాల 


ఉన్నది. కనుక మొట్టమొదట నా అందమును 
తీసుకోండి, తరువాత నన్ను వివాహమాడండి”” 


అన్నది. ఈ మాటలు విని రాజకుమారునికి 
కనువిప్పు కల్లింది. ఆనాడు గుజ్జం ఏవిధంగా 
రివర్స్‌ తిరిగిందో అతని మనస్సు కూడా అదేవిధంగా 


గిల్జున తిరిగింది. ఆమె చెప్పినది సత్యమేనని 
గుర్తించి తాను కూడా వివాహము లేకుండా 
ఉండిపోయాడు. శంకరులవారు యువతరానికి 


బోధించినది ఇదే! అంటే అందరినీ సన్యాసము 


జూలై 1997 


* 
ఓ 


కార్టియన్స్‌కు విరుద్దంగా వరకాయ ప్రవేశం 


ఆగం 
4 
( 


వ 


మాలలో 


శి 


(శ 


. 
గక 


లి 


రాస 


PRES 
( 


( హో 
ధం రిల ప 
౪ 
అట ty 
YO. 


ఈ 


గ 


సరింటణచూ, 
కని, 


ణి 


తాంా 
లు 
మా(తమే 
న 


a 


(2 
ణ్‌ జ 


అత్మయే “నీనిమాతెరి : 


ఏనియోగించాలి. 


అ 


3 3 
గ్‌ ట్ర 
నా 4 
39 
< 
3 3 
3 
లే 
న వ 
9 ల 
(3 3 
త "3 
2 
క 
4 3 
3 3 
ఇ ¥3 


4 


లో 
వసి 
మ 


SE క ల్సి 
అం ren 


Nw 
Woy 
౦చదంగొ 


సము 
ah 


అన్న 


ml wr? * 
పం అనది, 


(ఫొ 


it 


“+ 


సటభయభా రక్తి, 


\ 


రుం 
WwW de 
TO Tg సు 
వాంస్టాని 
iw క. 


లో 


ప i 
wiv i 
sis 
Wu 


జ 


జీ 


(0 


(౪ 


న్‌ అంగీకరించ లేదు. 
మయం దేహాన్ని వదలిపెట్టి 


బదికొడని 


ఇ 


యె 


మ 
శమంలో తాను 
కానియ 


డొ 
అద 


లో 


కూ 
రాబట్టి 


గో & 
ఉం 
ల 
hw 


mn 


amet 


యు 
న జగతులో 


ర | 
ఆఅలెచించరు. 


తీ 


> 


అం 
యిం 


జానా 
(cw 


x] 


భి 
సర్వం విష 


న్నది 
డా 
అ 
రచి 
అటి 
* 


ఖో 


+ 


కనిపసునాయి. 


కసే, 


oY 


తళ 
న. 


pew) 
త్వము అఖత 


ణు 


న్నది, 


ee జగన్మిథ్య' అ 
0 విష్ణమయం జగ 


© 


టి 


టీ సగ 
సత్తూ 
చి 


4 


జగత ' అని కూడా చెప్పంది వేదాంతము. 
బొమ్మలయందు ఉన్నది అత్మ ఒక్కటే. 


Ue 


ప 


అయితే బొనుూలు వషినషు 
రకమ. త 


శాశ్శతమన విష 


(బ్రహ్మ 
నప్పుడు 


ah | 


ఓ 


wd 


ము చెపొ 


bt 


(ప్రవేశించి ఉభయభారతివదరు పోయి ఆమె అడిగీన 
ప్రశ్నకు తగిన సమాధాన 


అన్ని 
అదే 


జూల 1997 


కానీరు పండితులను కూడా ఓడించాలని బయలు 


దేరాడు. 

కనకదుర్గగుడీలో (పాయశిత్రం: శంకరులవారు 
ఎప్పుడైతే కాశ్మీరులో ప్రవేశించారో తక్షణమే 
కొండపైనున్న కనకదుర్గ గుడి తలుపులు మూసు 
కున్నాయి ఎవ ౦ంతగా పయల్నించినా అవి తెరుచు 
కోలేదు. అనేకమంది పండితులు వెళ్ళి (ప్రార్థనలు 
సల్పారు. వారి భక్తిప్రపత్తులకు మెచ్చి శి 
స్వరూపిణియైన దుర్గ అశరీరవాణిగా ఒక మాట 
అం Oo 


౦ది. శంరరులవారు చాల గొప్పు ఆచార్యుడు. 


క్కటి ముందు తాను ఆచరించి ప్రబోధిసూ 


న్‌ 


లని 
Es) 
ట్‌ 


వచ్చాడు. రాని అతనిలో ఒకవిధమైన మాలిన్యం 
న్‌ 


మ 


పవేశించింది. దానిని పరిహారం గావించుకోవడానికి 

ప్రయత్నించినప్పుడే 
od 

కుంటాయి” ' అన్నది. అప్పుడు శంకరులవారు తన 
దోషాన్ని గురించి దాని పరిహారారమె 
oO నావి ల్‌ ఆకా 

దినములు నిద్రాహార పానీయాదులను 


టో 


అ 


ఈ తలుపులు తెరుచు 


és 


లో ఆ ఇర్గ “ 
కూర్చున్నాడు. 12వ దినమున 


టో 


తలుపులు తెరుచుకున్నాయి. చూశారా! శంకరుల 


వారు ఎంత గొప్ప దీక్ష పూనారో! ఇంతకు 
ముందు మాట్లాడిన ఛటర్జీ పేమను గూర్చి చెప్పాడు, 
(వి క 

శేమచీతనే స్వామితత్యాన్ని అనుభవించడానికి 


లౌకిక 'సేమ కాదు. లౌకిక పేమలో (ప్రవేశించడం 
చేతనే శంకరులవారికి దోషము చేకూరింది. 
అయితే అడి తన ఇష్టపూర్వకంగా చేయలేదు, 


ఉభయభారతికి జవాబు చెప్పాలనే ఆ పని చేశాడు. 


దేహభావంతోకాక ఆత్మభావంతో  (పేమించాలి. 
ఆత్మఖిమానమే నిజమైన (పేమ. ఇట్టి (సేమతత్వాన్ని 
మదిలో నింపుకొనే శంకరులవారు యావత్చ 


పంచానికి అద్వైతస్‌ద్ధాంతాన్ని 


అదం ౫ అకాడ సరం 
రై చి పసబాథించారు. 


వైరాగ్యమంటే ఏమిటి? : యువకులకు వైరాగ్యాన్ని 


అలవర్చుకొమ్మని గట్టిగా చెబుతూ వచ్చారు 
ఇ 


కేవలం చెప్పినంత 

విన్నంత మాత్రమున విరక్తి రాదు. 
అది నారు తెలుసు. జన్మజన్మల నుండి (ప్రోగు 
చేసుకున్న పర్వతములవంటి పాపములు అంత 
తొలగిహోయేవి కావు. 


ఉపయోగించుకునే 


శంకరులవారు. అయితే 


మాత్రమున, 


సులభంగా నిత్యమూ 
వలసిందే. అదేరీతిగా మనస్సును రూడా నిత్యమూ 


రూరీతిగా శంకరులవారు 


తోముతూనే ఉండాలి. 


యువకులకు వెరాగ్యాసా పబోధిసూ వచారు. 
బ్రరాగ్యాణ్న Be 


pew] 


వైరాగ్య మందే ఏమనుకుంటున్నారు? కక్కిన 
అన్నమును ఎవరైనా తినడానికి పయత్సిసారా? 
టు యు ఎది 

ప్రయత్నించరు కదా! దానిపై ఎంత తీవ్రమైన విరక్తి 

CL మ్మ అటి 
వస్తుందో పపాపంచిక విషయాలపై అంత విరక్తి 
రావాలి. ఈ విషయంలో మీరు ఏదో “టై' 
చేసామంటే అడి కాస్తా “(డై అయిపోతుంది. మీరు 
చేసే తీరారి. ఎవరికోసం? మీకోసమే! ఈ 
జగత్తునందు మీకు కలిగే ఆనందమేమీ లేదు. 


అతి 


కి 


౦త ఆదాయము వచ్చినా అంతా ఏదో ఒకనాడు 
జబీంచిపోవలసీందే. కనుక దైవాన్ని గట్టిగా 
ట్టుకోండి, 


ఆక 


ళ్‌ 


(తేది:9.9.96న సాయికుల్లుంల్‌ సభామండపంలో శ్రీవారు అను(గహించిన _ దివ్యసందేశము నుండి) 





దోమలబారి నుండి తప్పించుకొనడానికి దోవుతెరను ఉపయోగిస్తాము. అల్లే 


దుష్టుల నాంగత్యము నుండ, 


దుష్టభావముల నుండి తస్పించుళొనడానికి 
సత్సంగమనే “' దోమళతెరో ను ఉపయోగించాలి. 


-బొబొ 


జూలై 1997 189 


అవతారవాణి 


నాయంకాల సమావేశ్వా 


వైరాగ్యమె వయుహాఖాద్యువుఎ 








““దంతముల మధ్య ఎంతో నేర్చును గల్లి 
నాబ్బ_ తిరుగుచుండు నలిదిపోక 
నరుడు తూడ అటుల నడుచుట మేలయా 
మరువబోలు డిద్టీ మంచిమాట 


“తామరాతుపై తళతళలాడే 
నీజిబొట్టునతొ నిలకడ లేనిది 
(బతుఠభిమానపు పొరల లొంపరొ 
దిగులు దుఃఖముల గలిరా లోరఠము 
హరిగోనిందా హరిగోవిందా 


హరిగోనిందా అనరా మందా 


ఈ విశ్వనునే నాటకరంగములో మానవుడు 
కేవలం ఒక నటునివతె జీవించి, సుఖదుఃఖములను 
అనుభవించి చివరికి మరణించి మాయమవు 
తున్నాడని శంకరులవారు అన్నారు. ఈనాటి 
మానవుడు అభిమాన అహంకారములతో రూడి 
యుండటంచేత బతుకంతా భయంతో నిండి 
యున్నది. నిర్భయ మనేది జీవితంలో ఎక్కడా 
కనిపించడం లేదు. ఎక్కడుంది నిర్భయము? 
వైరాగ్య మెక్కడో నిర్భయ ముక్కడ. ఆ వైరాగ్యము 


కూడా  దైవసన్నిధియందు మా(తమే లభ్యమవు 
తుంది. కనుక, “మానవులారా! మీరు భయాన్ని 
దూరం 


గావించుకొని అభయాన్ని పొందాలంటే 
ఆత్మసన్నిధి చేరండి" అని (ప్రబోధించారు శం 


కరులవారు. సుఖదుఃఖములు, పాపపుణ్యములు, 
లాభనష్టములు, చీకటివెలుగులు - ఇవన్నీ ఒక 


దాని కొకటి అభావములేకాని వేరుపేరు కాదు. 
ఏటికి మూలాధారము ఒక్కటే. అదే ఆత్మ, 


ఆ 


పుష్పములోని రేకలు వేరువేరుగా. కనిపించినప్పళి! 
అన్నీ ఒకే స్తానము నుండియే పుడుతున్నాయి కదా! 
అదేవిధంగా ఆత్మ నుండియే అన్నీ ఉద్వవిసూ 

౪ అబీ 


ఉక సప ఇ | జ 
అగును టం 
అ కగు 


అనంతమైన నాగరము నుండి అసంఖ్యాకమైన 

స్స 
అలలు బయలుదేరుతున్నాయి. ఒక అలవతె మరొ 
కనిపించటం లేదు. అయితే 


మూలాధారము సము[దమే | 


ఆ 


వీటన్నింటికీ 


అవి రః అలలలో ను ఉనాలవి. శ; 


అలల నుండి నురుగు ఆవిర్మవిసునాది. నురుగుకు 
కష్ట 


అలలే ఆధారం, అలలరు సముదమే ఆధారం 
అడేవిభంగా దేహము మనస్సును ఆధార 


చేసుకొని యున్నది, మనస్సు ఆత్మను ఆధార 
చేసికొని యున్నది. కనుక మానవత్వమునక 
మూలాధారము ఆత్మయే. అదియే అద్వైతమ। 
శంకరులవారు (పబోధించారు. 


నీద్దార్జుని వైరాగ్యం : శుదోధను! 


we 


౧ 
కుమారుడు సిదార్లుడు. అతడు పుట్తినపుడు ఓక 
ఆ ౪ షు ద" 
శ 


లా 
ce 
Gh 
ర 
«a 


రాగ్యం కలుతుండో అని 


జూలై 1997 


““రాజైనవాడు శేవలం అంతఃపురంలో కూర్చుంటే 


లాభం లేదు. కాబట్టి నేను రాజ్యాన్ని చూడటానికి 


బయటికి వెళతాను" అన్నాడు. శుదోధనుడు 
భయపడుతూనే అంగీకరించాడు. వివాహము 
చేసుకున్నాడు కనుక ఎక్కడికీ పోడనే మూఢ 


J 


నముకము అతనిది! సిద్ధార్థుడు 
దూరం వెళ్ళిన తరువాత 

తపట్టి వంగివంగి 
రథసారథిని, “ఏమిటీ మృగము? చాల వింతగా 
కనిపిస్తున్నదే! ' ' అని అడిగాడు. ““(పభూ! రె 


మనిష! 


gh 


న డుస్తూ 


వయోభారందేత 


»& 


మృగం కాదు, 
ఈవిధంగా _ వంగిపోయింది' అన్నాడు. 
వయస్సు పెరిగే 
వసారా? "అని అడిగాడు. 
పోయేసరికి ఒక 


ఒక చెట్టు కింద కూర్చుని దగ్గుతూ, దగ్గుతూ 


అయితే 
కొలది అందరూ రః స్టేరికి 


ఇంకా 


తప్పుదు 
చెజము' ' అనాడు. 
(ra ra 
టి.బి లోగ 
“అబ్బా!” అని అరుసునాడు. 

అటి (a 

ట్ర్‌ ఇల 

“ఏమిటిది? ఎందు కీవిధంగా అవస్థపడుతున్నాడు?*” 
అని (ప్రశ్నించాడు సిద్దార్భడు. రథసారథి, “ప్రభూ! 
ఈ శరీర మొక రోగముల గంప. ఎప్పు డెవరికి 


ఏ రోగం వస్తుందో చెప్పడానికి వీలుకాదు” 


అన్నాడు. అతని మనస్సులో కొంత మార్చు 
కలిగింది. ఇంకా కొంత దూరం పోయిసరికి 
నలుగురు వ్యక్తులు ఒక శవాన్ని మోసురుంటూ 
పోతున్నారు. సిద్దార్భడు, “సారథీ! వాళ్ళు 
మోసుకొని పోతున్న దేమిటి? ' ' అని 
అడిగాడు. “శవము, (ప్రభూ!'' అన్నాడు. “శవ 


మంటే. ఏమిటి?''. “పాణం లేనిదే శవం. 


“పాణం అందరికీ పోతుందా? అని సిద్దార్భుడు 


య 46 ar చ్‌ 
మళ్ళీ ప్రశ్నించగా, ఇది తప్పుడు. అందరిక్‌ 
ఏదో ఒకనాడు [పాణం పోక తప్పదు") అన్నాడు 


ఈ మాటలు విని సీద్దార్భడు అప్పటి కప్పుడు 
తన టూర్‌ని క్యాన్సిల్‌ చేసుకొని ఇంటికి తిరిగి 
వచ్చాడు. భోజనం చేయలేదు. రా|(త్రి పడుకున్నాడు 
కాని నిద రాలేదు. “సర్వం దుఃఖమ్‌ దుఃఖమ్‌; 
సర్వం క్షణికం, క్షణికం; సర్వం హన్యం, శూన్యం?” 
అని తీవ్రమైన వైరాగ్యంతో ఇల్లు వదలిపోయాడు. 
మనం ఎందరో రోగులను చూస్తున్నాము, 


ఎందరో వృద్ధులను చూస్తున్నాము, ఎన్నో 
శవములను చూస్తున్నాము. కాని అందరికీ 


వైరాగ్యము కలగటం లేదు. అది ఒక్క సిద్దార్డునికి 
మాత్రమే కలిగింది. వైరాగ్యం రావాలంటే భగవదను 


గహం కావాలి. 

జిలేంద్రియ రాజ్యం : ఒక రాజకుమారుడు 
అరణ్యంలో వేటాడి బాగా అలసిపోయి. మంచినీటి 
కోసం ఓక ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ 


నివసేస్తున్న సన్న్యాసి, “ఎవరు నాయనా. నీవు?” 
అని ప్రశ్నించాడు. స్వామీ! నాపేరు జితేంద్రియుడు. 
నేను జితేందియ రాజ్యము నుండి వచ్చాను. 
నాకు త్రాగటానికి నీరు కావాలి'అన్నాడు. ఆ 


సన్న్యాసి అతనిని కూర్చోబెట్టి నీరిచ్చాడు. 
ఈనాడు అనేకమంది ధర్మరాజు అని క్‌ 
పెట్టుకుంటారు, అధర్మంగా (ప్రవర్తిస్తుంటారు; 


త్యాగరాజు అని పేరు పెట్టుకుంటారు, వారిలో 
త్యాగగుణం మచ్చుకైనా కనిపించదు. ఆ సన్న్యాసి 
తనలో తాను, “ఇతని పేరు జికేం(దియు 
డంటున్నాడు. కాని (ప్రవర్ణన పేరుకు తగినట్టుగా 


ఉన్నదా? రాజ్యము కూడా జొతేం[దియ రాజ్య 
మంటున్నాడు. అదేమిటో వెళ్ళి చూడాలి” 
అనుకున్నాడు. ఆ రాజకుమారుని వస్త్రములను 


తాను తీసుకొని, తన వస్రుములను అతని కిచ్చి, 
“బాబూ! నేను అత్యవసర పని మీద వెళుతున్నాను. 


నీవు రెండు డినములపాటు ఇక్కడే ఉండ 


జూలై 1997 10] 


నలసింది' "అని కోరాడు. రాజకుమారుని బట్టలపై 
ఎజ్జిని రంగు చల్లి వాటిని తీసుకొని శశేంద్రియ 
రాజ్యమునకు పోయాడు. అక్కడి సిపాయిలు 
ఇతనిని చూసి నమస్కరించారు. “నాయనా! 
మీ యువరాజు అరణ్యంలో మృగములచేత 
చిక్కి మరణించాడు. అతని దుస్తులను నావెంట 
ఈ వార్తను మీ రాజుగార్కి తెలియ 
అన్నాడు. అప్పుడా 


తెచ్చాను. 
జేయండి'' క 
“స్వామీ! అనవసరంగా గుడ్డ అందుకు తెచారు? 
మరణము ఎవరికి లేదు చెప్పండి 


' గారీ తం 
వ్యక్తి మరణించక తపడు. జననములతి చాయు 


ov 


. 


మరణము రూడా పరి వస్తుంది" ' అన్నారు, వలు 


a) Ww x 
పెట్టె; ఫ్యాక్టరీ 
S ంపించేటప్పుడు దె 


స అశ గడ 
నుండి అవస రమైన w టికి 


a 


దౌసొబ ము అని ఓక తేది 
షే పంపుతారు. అనగా, ఆ పెట్టెను ఫలానా 
తేది లోపల 


మన దేహమనే పెట్టె మీద 


తిరిగి వనక్కి పంపించాలని అర్థం, 
డా Return తేది 
ఉంటున్నది. కాని, అది రనిపంచటం లేదు. ఈ 
మాదిరి 
బహుశా యువరాజంటే స్వషమేమో'' అని భావించి 
నేరుగా కా! నీ 
కుమారుడు 


ఛి ఖల » 

సిపాయిలు మాట్లాడేసరికి, “సీరిరి 

రాజు వద్దరు వెళ్ళాడు. “రాజా! ౫ 
u 


ఏడాడు, 


ఇ 
we 


మరణించాడు" అని 


ఇల్ల శి గి నొ rs 

సన్మ్యాగ ఎడ్వటం చూస రొజు ఫర్కున నవ్వాడు. 
“అయ్యా! నీవు ధరించినది రాషాయవశ్ర్రంగాని 
క 

సన మాటలలో కషాయం నిండియున్నది. 
మరణానికి ఏడ్చటం నొయంకాలం 


చెట్టుపై వాలిన పక్షులు తెల్లవారేసరికి చేని వాటికి 


ఎందురు? 


అవి ఎగిరిపోతుంటాయి. ఒకే చెట్టుపై రూర్చున్నంత 
మాత్రమున వాటిమధ్య సంబంధ న. 
అదేవిధంగా భార్యాబిడ్డలు, 
వీరందరూ కుటుంబమనే చెట్టుపై 
పక్షులవంటివారు. వీ 
పోతుందో! దీనికి 


౦దొ? 


డుతుం 


ఎలో 


వాలిన 
ఎప్పుడు ఎగిరి 
ఏచారించ నవసరం లేదు. 


పక్షి 


ఇది సహజము" “అన్నాడు. “అబ్బా! ఈ రా 
ఎంతటి కఠినుడు[!” అనుకొని తిరిగి రాణీగారి 
చెప్పడానికి. వెళ్ళాడు. ఎంతైనా తల్లి 
తప్పుకుండా దుఃఖిస్తుంది అనుకునాడు మనస్సుల్లో 
“అమ్మా శ కుమారుడు మరణించాడు, 
ఇవిగో దుస్తులు" "అన్నాడు, ఆమ మాడా ఫక్కున 
నొంది. “స్వామి మీరు. సర్వసంగ ఫ్ర 
త్యాగులు కదా! మీరు రూడా ఈ అభిమాన 
చపంందురు? పయాణీకులు రా తిపూట సత్రములో 
ఆగుతారు. తెల్లవారి లేస్తూనే ఎవరి దాకిన 
వాళు విహోతారు. రం పపంచమే ఒర సతమ 


అనౌడు.  అహుడొటయి చెఖభాంది - ' నాను! 
(we fey) ow) 
తువాను గారికి బిట్టురొమ్మలు విరిగి రాలి 
లే. నా ed శ Mm శాక్‌ (| 
పోతుంటాయి. ఆ || వాఖాంలో ఎర్కటి ర 
అడవి నుండి రొట్వరొ,ం వషాన ఒర ర్ట, 
హై Wat 
మరెక అడవి నుండి రొట్టలొని వచ్చిన 
mr ఖత పో 
తుతొక కట్టితి రలుసుకుంటుంది. ఈ రజలు మధ్య 
(on 


సరన రమ సాగరంలో చేనొర అడవిరణ, 

మ 

ఆయనొక అడవిరజ్న ఈ రెండు రణలూ లొంత 
వీటి 


ఉల చలో 


రాలం రలుసురునా యు 


దినికి 


ఇప్పు డు విడిపోయినాలు. 
బాధపడవలసిన అవసరం కేరే!'' ఈ 


మాటలు విని సన్న్యాసి నిర్దాంతపోయాడు. “బది 


పేరుకు తగినట్టు నిజంగా జితీం్యద్రియ రాజ్యమే” 
అనుకున్నాడు. మరి రాజకుమారుని కూడా 


అక్కడి నుండి అరణ్యానికి 
తిరిగి వెళ్పి“రాజకుమారా! _ శ్మత్రురాజులు 


శ్ర 


గ 
వేషము 


నృత్యం చేశాడు. మంత్రి చాల తెలివిగలవాడు. 


“నిన్నటి దినమున 


అధి 


రాజసభలో అత్యద్భుతంగా 
శంకరాచార్య 
ఇతడే ' అని గురించాడు. 


I~ Wa 
చ్చినది 


ul 


Vv 
0 


వచ్చి 


Wy శ గొ 
తక్షణమే వెప 
ఫై 


న్నలను వేస J ర్‌ సీ 
ఆట 


అల 


(౪ అబ్బ్మూనౌ 


గా 


నివు 
వారిని విడిపించు అనాడు. 


౦ చేసుకొ 


గ 


థి 


స్వా 


తా 


వా 
(అ 


థి 


గొ 


9 


రౌడొ 


జ r ట్‌? ౯ త్‌ ళ్‌ qr జ వా కః వ్‌ జు శ్‌ నీ x3 
ga కి త శశి ప కి ష్త ఆప్త త bo pam HG 
PTs ౩ Fm 3G ha శే? పస్‌ ప 3g 3m అ గార 

= bag e Sy To esd 
sR టై 3 స్‌ 7 తై 2 fg wm gay హహ గ 3 
ఎ bz ARPA hk శి టు స గ్త్‌ 
ని గ్‌ 73 b Wt x ము డ్‌ [63 3 ఎలి జ 3 ఇ - 3 Tr, 43 ల్‌ 
ప ] Pale జ్‌ a 2 గ్‌ oo నీ 
bz: 5 3 p33 Rik SR, 3 తీ Bh ఆ nn mE 
a. cogs ప ల సన. 
న్‌ గ oa తి i ) 2 © ళ్‌ G ౧0 సూ 
CI TT TRE టక ng G 
| ం గా x 3 (గ్‌ 0 fa 2 32 33 3 7 x pb 3 be) లూ bh | 63. x3 లం ర 
_ సే క 3 గీ అ డడ కొత hb ఈ ౯౫ త్తి 0 43 S39 SS 
దే నైన 2) | > శా 39 ఎ “Ff యవ Lb స్‌ జ్‌ €3 గ్ర 63 (౫ 
క్‌ |. 9 4 5 3 న్డ్‌ న... 
ఖే శి న < 3 చ్‌ాల లె క్స్‌! Rey 9 qf? శ తె ౯ 
రై జా 53 గా శ్రి 3 3 ఖ్‌ శా ళో సం 7 } ట్‌ గు ను 
మ టా సె ఫై ఏ2 33 ge, BB 3 «3 3 2 9 
3 mn 9 2 2 3 ws * [స 3 3 533 బై J > 
న E క fa ఆ మీ శే ఎల స 3 bh ర్‌ సో 30 63 Ve 3 (కే లం ఖు 
Cher Rn “i 4 ey 
మ య £9 బె సె ల = 3 అ స్తో Nears Prey: 
2 5S ౧ 9 ౨౩ ¢€ 2 త్‌ [6కి bh అల్లు 
mh, BBS Shs Sig Bess 
లో “> = 32 WY న్‌ ఓ 2 32 న 
గా bh _ 33 3 9 fh జె ౧ ఇ స చ ఈ ష్‌ [3 ws (క bh 1 a fa 32 a వ = 
b 2 43 3 ఈ 3 63 % ఎకి 43 హి 3 ¥ న 3 ఎశ అ ౩ 3౫ ౩ 9 
3 nm 3 a శ 2 ss 3 2 "ల్లి 3 3౩ a ST er «2 
RB పటల త పళ శి క్తాన ప Festa ap 
శే శవ 2 $8 = సీ CR. Ss 3 3 21 
కా 2 fp bp b a 3 ఇ 1 20 3 శ్‌ క త్న EE కా EE 5 వ్‌ ల అ = 
pb "3 cs 2 3 N= : ® shes - 13 ళ్‌ 
TT [2 9 Py as: 3 tb cc ౧౩ లి మ fy 5 3 9 3 35 3 {3 
లి [ప 2 సమా 233% 53 శత ర్ల పడ c3 ఎత 32 3 $$, 3 
౨ fd op దద శి; 3 Sp gs bum, 3 ks Fe 
Os గ్‌ 3 చ నే య. da రే 3 ట్ర | €2 5 5 న వ్‌, 3 స z 
Oo ధ్‌ aE T ఇ 3 3 . 3 శ : శై “3 క క్ష ఆ లు = O “లి 23] 8 శం. 9 33 
సల్ల oO ¥3 To | ని 3} Y 32 b వ 3 ? వ్‌ స్పా (a + 5 గం | . క్‌ _ 
x గే £9 3 అ స్ట +3 <3 ™ ఫం es లై b ల 3 క అ he ల్‌ 3 3 నై 
క 3 Sa ge fe MI yy te స ఫి ల్లా 43 నచ se శ 
ప ర్త జ 6% 9 షు స (2 ట్‌ hg 3g m4 3 31 3 
3 2 9 59 8 2 @ ఓ, క చే ఈద 5 లి ఇ న టా. 
iB త్ర 3 ఖే గ్‌ ల ప్‌ abs 3 3 ౩ _ 
ళ్‌ ఓ s3 (ఆయా, లాలి ran జ f 33 వా లు 3 | క 
మ IE ప్తె ల కు నై 3 స్‌ 
2 4332 జై యా . 3 SS శ ££ 6G 3 సశ bE 6 3 
TF 33 అయాం ఇ మో 3 Pa 
C3 Fp sa 9 2 b f "డై ల Gn pb చి స ¥ న న్న o సె s2 b 
bb ౩ 2 3 9 2 pg Bs £ hb 3 Bb 43 జ ॥ 
సై 3 3 p Be 3 3 శ. > mp x3 3 39 8 bh ఆ 
g 3 302 గ ౮2 3 ౧ tb ఉం శా ఈఈ సీ 3 9 9 ¢€ శీ క్‌ 
3 33 య ష్‌ ce bB 3p గ 3 bh ఫా §e 3 గ్గ య 
త్త స్తై లూ 3 9 3G 3 2 ¥31 జ్‌ 9 ౮ త్‌ 93 5 3 ఊతం ద్ర ౪ క 
చుర త త 9 93 hb b వ 44 ౩ కే దడ 1 అ ఆ లై తీ iz ఈలి 3 3 % 


We 


తమున 

క స్ట 

వచారు. 
bel 


0 


అచ 


దై 


అ 
అ 


థిసూ 


ల 


న 


౪ 
ల 


అచ ౪ 
రూ 
బతూర్చి 


'పాంతములలో పర్షటించి దు 
మానవఠొ విలువలను 


జూల 1907 


నిమిత్తమై 


ఎ బహుమానం 


గోవిందములోని 12శోకములను చెప్పారు. వారు (బంధన). ఇది ఎట్టా? అని మీకు సందేహము 


/ జ షె రట లర ద్య ఇ ప యా కం సార్ష చారం హో 
రూడా అద్వైతమత (ప్రచారంలో లీనమైపోయారు. కలుగవచ్చు. మరిప్పుడు రెండు కాళ్ళున్నాయి, 


అప్పటికి భారతదేశంలో అద్వైతసిద్దాంతము స్టరపడి రాని మీరు ఉద్యోగంలో చేరిన తరువాశ్ర 
పోయింది. కాని (శ్రమకమేణ ఈ ఆధునిక మీ అమ్మానాన్నలు ఒక అమ్మాయిని తెచ్చి మీక 
యుగ (ప్రభావంచేత చల్లఒడుతూ వచ్చింది. కద్దేస్తారు. లేకపోతే మీ అంతట మో 

కట్టుకోవచ్చు. ఎలాగైతే నేమి! అప్పుడు నాలుగు 


శుమస్వరూపులారా! మీరు సన్వ్యాసము 
తీసుకోవాలని నేను చెప్పటం లేదు. మీ 
౨. తరువాత 6కాళువుతాయి తరువాత 8 కాళువుతాయి. 

కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకుంటూ, అత్యమును మ లి 
గ గా కాళ్ళు అధికమయ కొలది నడక 
భగవంతునిపై పెట్టండి. అన్నింటికీ మూలాధార లంగ్‌. కాళ్ళు . ధలు నడ 
, జ్జ టం. ఇండ ళం, చలారిపొతుంది. అదె బంధన (Bondage). ఇది 
మొకటున్నదనే సత్యాన్ని గుర్తించండి. వైరాగ్యము వ. వ. 
బలవంతంచేత వచ్చేది కాదు. భగవంతునిపై ఆరో. ' హ్‌ స స 
తం. స స్తున్నది. లగేజి ఎంత తక్కువైన 
[పేమ పెరిగే కొలది వైరాగ్యము కూడా పెరిగి నుండి వస్తున్నది . గావో 
అ . [పయాణం అంత సుఖంగా సాగిపోతుంది, 

సోతుంది. వీగములో “కీ పెట్టి ఎడమవైపు ( హహ. 


dq 
eB 


ల 
౮ 


అవుతాయి. మీవి రెండు, ఆమెవి రెండు 


Cad 


wu Awe = ద 5 
త్రీప్పితి మూసుకుంటుంది, కుడివైపు ్రిప్పితి “వితము. చాల _ ౧ర్టప్రయాణము. ఇందులో 
తెరుచుకుంటుంది. అదే తాళము. అడే కీ కోరికలనే లగేజిని ఎంత తగ్గించుకుంటే ఆనందము 
దానిన. త్రిప్పటలో "ఉన్నత తేద. కున. అంక, .బరుగుతూ .వన్రురది. 
హృదయమే ఒక తాళము, మనస్సే దాని 
“కీ, దానిని భగవంతునివైపు త్రిప్పితీ డిటాచ్‌మెంట్‌ (తేది:[0.9.98న సాయిరుల్లుంత్‌ సభామండపంలో 
(వైరాగ్యము) ; (పకృతివైపు (త్రిప్పీకీ అటాచ్‌మెంట్‌ శ్రీవారు అనుగ్రహించిన చివ్యసందేశము నుండి) 





మనస్సు - అం(దియములు 


మనస్సు ఇంద్రియములను అనుసరించడంచేత దాని శక్తి (క్రమేణా క్షీణించిపోతున్నది. 
మనస్సు ఇం(దియములకు అధికారి. అధికారియైన మనస్సు పరిచారకులైన 
ఇంద్రియముల ననుసరిస్తే ఏమి గౌరవముంటుంది. చెప్పండి! _పట్టపురాణయైన 
వక్‌ పరిబారికయైన మంధర మాటలను విని అనునరించడంచేతనే తన నాథుని 
కోల్బొయింది, అత్మస్వరూపుడైన రాముని అరణ్యానికి పంవీంబింది, అపక్తీ 
పాలయింది. ఈనాడు చున పరిస్థితి కూడా అదేరీతిగా ఉన్నది. చున మనస్సనే 
వ్రీక తన పరిచారకులైన ఇంద్రియములకు లొంగిపోవడంచేత దేహళక్తులను 
కోల్పొతున్నది, ఆత్మవిశ్వాసాన్ని దూరం చేసుకుంటున్నది, దుఃఖమునకు 


నిలయంగా మారిపోతున్నది. బాబా 


జూలై 1097 





(గత సంచిక తరువా 60౦) 








జో తత్‌ al sy తో 
స్వామీ! కొపతాపాలు, ఈర్యాద్విషాలు. అభిమాన మమకారాలు, అహంకార 
వు rn ad ow గార ది ఛే 
అసూయలవంటి దుర్గుణాలు మాలో ఎందుకు రల్లుతున్నాయి? ఇవి హోవాలంటే 


ద ఓ a5 (el 
వడున్నంటికి చేహూఖావం రారణం, దేహోధినూనం మూలం. ఇవి మనను నుం 
(ఆలో 


ఆతి 
i అ As Chg గా స్‌ ep అబి ఛొ CY చె CN ష్ష్‌ 
ఉర చిన్న ఉదాహరణ ప్‌. న్నెబాతుడు ఎంతో ఆభ్యాయంగా, మముతంగా 
క తలో ae అ జో 
ఉన్నప్పుడు నీవు అతనిపై ఒర గులావీపువ్నం వేశావనుకో. అత డేమనుతుంటాడు? 
2 


గొ ol 


శా అ “99 జో ఫు పు డా వ | 
నాపై బుళొడు అనుకుంటాడు. దురద్య ష్టవశాత్తు ము తరువురి మభ్య ఫైదాఖి 
(పాయాలు వచ్చాయనుతోే. ర౭ పర్వ్పాయం ఇవు మఫీ ఒక గులానీవున్లను 


అతనిపై వేస్తే, “దీని ముల్లు నాొతు గుచ్చుతోవాలని 0 


నాపైనున్న ఆవ్వాయతవ్టూ నా స్నేహితుడు ఈ అందమైన గులాభిపున్వును 


ప్రై 
వ్యత్తులు మీరిద్రరే, గులావీపువ్హు అదే. మం మార్చు ఎక్కడ వచ్చింది? 


ట్‌ అ 
మనస్సులో వచ్చింది. అభిమానంలో గులాదీపువ్వు ఆనందాన్నిచ్చింది, ద్వేషంలో 
iw 


లో గ ౮ 
ఆతుల i‘ 
ర తోపతాపాలను చూద్దాం. రోపంవర్ణు విచక్షణాజ్ఞానం నశిస్తుంది, 
గ My 7 se ఇల జీ (క కు 
ఆరోగ్యం షణనసుంది. ఠొన్ని నెలలు తిన్న ఆహోరగం నుండ లభించిన ఖర దర్ప నారిగా 


జి 
హరించిపోతుంది. అసలు తోపం దేనికి? నిన్ను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు 


షు 

లకు కోర. పసుంది: ఇర్తుడ కాస వఎచారించు. నలో దీన్నాదాన్ని 
అలి (ల) pr) య (as 
ఎదుటివాడు అన్నప్పుడు నీకు లోపం దేనికి? ఉన్నమాదే అన్నాడు కదా! 


సరిదిదుకో, సరిపోతుంది. ఓకవేళ నీలో లేనివాడు అన్నాడనుతో. _ అప్పుడు 
కూడా నీతు లోపం అనవనరం. ఉదాహరణకు నన్నవ్రూనా. “బద్దతలబాబా' 
అన్నారనులో, నాతు రోపం లేదు. ఎందుఠన?ూ నాలు బట్టతల ఉందేగా బాధో! 
లేదే! అలాగే ఎవైనా. నన్ను “బుజ్ఞతలబాబా అని అన్నాడనుతో. అప్పుడూ 
నావ తోపం లేదు. ఎందురందటే నాతున్నదే బుట్టతల. ఉన్నమాటన్నప్పుడు 
తోపం దేనికి) ఈ (వతారం ఆలోచిస్తే లోపతాపాలు తగ్గిపోతాయి. ఇంర అసూయ 


a f CG ఇలలో నో వ 
చాల భయంఠరమెనది, ౫ లోశానంనో మందుందిరాని అనూయతు మందు లేడు. 
— 


అహంకారం అధుపతనానికి కారణం. అసలు దేన్ని చూస్‌ అహంకరించడం? 


గ! అట్టానంవపై అహంఠరిస్తున్నా వంతే! ఇంతటి విశాల విళ్ణంలో భూమి పరిమాణం 


జూలై 1997 


భిన్న చీమంత డేంయుంది. అందులో భారతదేశం చీను కన్నంత ఉంటుంది. అందులో 
నీ రాష్ట్రం, నీ జిల్లా నీ రామం... కంటిలోని నలుసు రన్నా చిన్నవి బ్రంక్ర స 
'వీథిలో నీ వెంత? జిలా ఆలోచిస్తే నీవు చాల అలట్టుడవని తేలిపోతుంది. వంక 
అహాంతాం. ..ందుతు?.. నిన్ను మించిన అజ్ఞాన మూర్దుడు లేడని అహంళరించాలి, 
అంతే/ 


ఇంక 'నేను-నాది" అనే భావముల నుండి ఏర్పడినవే అభిమాన మమ కారాల, బ్ర్రి 
తూడా మంచివి కొను, క్ర అమ్మాయి నన్నది. ఆమెతు తౌరణాంతరాలవ్వ (పాణం 
మీదికి వచ్చిందనుకో అ విషయం ని కేమీ పట్టదు. రాని రౌలానుగతిన జ్ర 
అమ్మాయి నీ భొౌర్భు అయిందనుతో. అప్పుడామెకు ప్ర తొద్రి ద్వారం వచ్చినా 
అవీసుకు సెలవు పెడతావు అదే అభిమానం. నీ ఇం వర్త వానికి ఎంత్ర 
దబ్బు చేనీనా నీకు సంబంధం లేదు, కాని విదేశాలలో దీన్న న కుమారునికి 
కొన తలనొప్పీ వస్తే నీక బాధ అదే మమకారం. ఈ పఠకారం యాలి? 
అభిమౌన మమకారాలను. తగ్గించుతోనచ్చు. రృ మ్రకక్రార 


తుమారులు చేనందల్లా సమర్థిస్తూ వచ్చాడు. కనుకనే అతనికి నూరుమంది వుతులున 
చీవరికీ తర్పణం వదలడానికి ఒక్కరు కూడా లేతుండా పోయారు ఇది మమకారం చేసే 


కీడు. ఈ కోపం, అనూయ, అహంకారం ఇవన్నీ మానవలక్షణాలు కాదు, 
పథులక్షణాలు. ద్రవి నర్రా (పవేశించినప్పుడు, “నేను మనిషని పభువును కాదు" 


అనీ పదితూర్లు నీలో నీవ అనుక్రో అప్పుడేవి నిన్ను _వదలిపోతాయి. 
భగవంతుని అనుగ్రహం లభించాలంటే ఏం చెయ్యాలి స్వామీ? 


ర్స్‌ 
సంపదను, వాండిత్యమును. అధికారమును చూడడు. రామాయణంలో గుహ 
వొండిత్య మెంతి శబరి వమంత శ్రీమంతురాలు) ముడత దీడుతలో రాముడు వడి 
చూన కరుణించాడు? పక్షీయైన జొటాయువ్రుతు తండియైిన దళంథ్రునిక్రి తూడా 
లేని నదతిని కళ్లించడానికి పది కారం, వానరమూరియైన హనుమంతుడు. దేనివల 
ఇ్లరకును పూజనీయుడైనాడు) గోతుపక్షములోని 


భగవంతుని హృదయాన్ని క్రత్రిదించి, రదిలించేది భక్‌ ఒక్కుబే భగవంతుడు శీ 


విభీషణుడు ఎలా రామునికి 
దగ్గరెనాడు? ఈ (ప్రక్రారగా చూస్తే భక్టిచేతనే దివాను (గ్రహాన్ని పొందవచ్చు నని 
స్పష్టమవుతున్నది. భాగవతంలో గోవీకల భ్రక్ట మహోన్నతమైనది. చివరికి 
తమ్మలలోను, రెమ్ములలోను, పూలలోను, తీగలలోను వారు 


రృష్టుణ్ణి దర్శించగలిగాతు, 
అది టీకి పరాకాష్ట, త్యాగరాజు, 


రామదాసు, నూరదాను, తులనీదాసు, మీరా 

మున్నగు వారందరూ భిచేతనే భవంత్రుని కరిగించి, కదిలించి, వరించి, తరించిన 

మహోభక్తుల్లు, మంగళసూత్రధారణ అయిన వెంటనే వభువుతు వరుని ఆస్హపై 

హక్కు. పర్చుఢుతుంది. అలాగే భూనూ(తాన్ని ధరించిన వెంటనే భగవంతుని 

అను(గహంపై న్రీక్రు హక్కు. పర్చడుతుంది. శ్రర భ్తూమార్గమే  ఉత్రమం, 
జూలై 199? 





“uy ౯ 
శ్రీసత్యసా యు బుక్స్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ ట్స్‌, 
ap రు 
'ప్రశాంతినిలయం - 515 18 అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ ఇండియా 
దిగుమతిదారు / ఎగుమతిదారు రోడ్‌ నెంబరు 0990001082 
రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎగుమతి దారుల రోడ్‌ నెంబరు. 2001198 


ప్రస్తుతం మా వద్ద లభ్యమవుతున్న వుస్తకముల జాబితా 


వరుస థం 

నెంబరు పేరు రూ.పై 
1. ఉపనిషత్‌ వాహిని 8-50 
శ. గీతా వాహినీ 18-00 
తి, ధర్మ వాహేని 18-00 
4. ప్రశాంతి వాబాని 11-00 
క, పళోొతర వాహిని 14-00 
6. భాగవత వాహిని 18-00 
7. రామకథారస వాహిని (1వ భాగం) 85-00 
8. రామకథారస వాహిని (శివ భాగం) 18-00 
9. లీలాశకైవల్య వాహిని 4-50 
10. సత్తుసాయి వాహిని 14-00 
11. జ్ఞాన వాహెని 11-00 
12. ధ్యాన వాహిని 15-00 
18, (చేమ వాహిని 9-00 
14. విద్యా వాహిని 12-00 
15. సూత వాబాని 8-50 
16. అద్భుతమూర్తి 87-00 
17. ఆత్మారామమ్‌ 44-00 
18. శ్రీసత్యసాయి దివ్యబోధ (1978) 18-00 
19. ఇలగిరి వేసవి వెన్నెల (1976) 14-00 
20. భజనావ? 27.50 
21. మనస్సు - మర్మము 14-00 
2, సందేహ నివారిణి 24.00 
శ. చిన్నకథ (1వ భాగం) 17-00 
జీ. చిన్నకథ (నివ భాగం) 18-00 
జ. చిన్నరథ (కవ భాగం) 28-00 
26, సత్యం శివం సుందరం (1వ భాగం) 40-00 
27, సత్యం శవం సుందరం (2వ భాగం) 43-00 
టీ. సత్యం శివం సుందరం (తీవ భాగం) 88-00 
లీ, సత్యం వం సుందరం (కవ భాగం) 27-00 
80. మణిమాల 20-00 


వరుస 


నెంబరు 


81. 
తిని, 


46. ష 
47, 
48. 
49. « 
ర్‌0, 
ర్‌1, 
ర్‌. 


ర్‌తి 
ర్‌, 
ర్‌ర్‌ 
56. 
స్‌?, 
రర, (1 


59. 
60. 7 


48. 
44. 
45 


pA శ్‌ 
Grp 
ఆ చు 
ఫ్‌ 
£3 
ef 
స్ట 
£ 


cx 
ల్‌ 
గ 
"ళో 
tex 

గ్‌ (ఆ 
ఫ్‌ 
౭గ 


షిరిడి నుండి పుట్టపర్తి 


తికి. యుగావతారీ నాయిశా 
84. 

తర్‌, వార్యవిభూతి 

86. 
తి, 
38. 
89. 
40. స 
41, 
42. 


గి భో షు ఖల a 
బ్రసత్యనాయి దివ్యవొధ (1998) 


ల 


భక్తి నాయనం 


ధర 
రూప 
18-50 
40-00 
25-00 
27-00 
6-00 
52-00 
46-00 
5-50) 
15-00 
కసంచిక శిత్‌-00 
80-00 
28-00 
15-00 
28-00 
15-00 
20-00 
శితి-50 
27-00 
15-00 
45-00 
44-00 
18-00 
17-00 
[7-00 
5-00 
5-00 
5-00 
5-00 
8-00 
8-00 


Gr) 
Le శ 

త 
ళో { 
"ny య! య we ‘ స్థ న్‌ శ | 1 సు U ‘ 
ఇ; ట్‌ న కా + హ్‌ fia 2 ta ok J 


40 క 1 


న ఆ 


తా 


ళల 
న ms 
ఖ్‌ తే 
॥ 
ty ur టో ల లో rR సో an 
Oe pn శ్వ వభ లా లా సో es, os om స్త | 
bor fp fn Je ' ఎ Ce a sews ఇ జో శ 
న న. ఇ! లో టి లు టై వ =. న్‌ క్ష వీ. 1 | | J 
న 
ల్ని | జ 
oa By Sue Es er శ క్క me క ly i al 
3 యు! ఇతో a Wer wy CNP Vain wa Wows hs 1 ఆ 
sy" 
క్‌ 
శ్‌ 
ల సో ళ్‌. సర” న De “eon న న. యి 1 
YU ఓల ue) a Brut Jat ws end Be whe [ల వోట్‌ 4 ॥ « & «hit + se 
i Fit ' 
j ణి 
న్య Bar భవనా a wg en ఇ Te hac ఓ 1 వ్యాన్‌ 
శా శ్ర 
wy జల cen he yy Wye rhs వో wow ui bs x aly Wa nas We కాల fr ల, « 
La w 
| ae 
1 
వ్‌ త్య మగ కి అ జలు స" మనో wr pn శ pe త యము UW ॥ ॥ 
శ |. him) ade Core Sor Mek 1 వ ' 
- se a జ! న్న «| i qt mn 
‘i ul wu శ త్త 
1 
న్‌ శ CEA న్‌ pry ల గా. on వ్య (a 
॥ టో ల ఇ జ సాలా weg wary 7 awe కీ mu | ఇ ల 
ల గగ. ల ఖో /. 
J Sy “wd teks WwW dw wo wat wee eas Ta dure Wi క. as iw so ty Cr 
ల traf ముఖ ap: ir 
1 
rae Cea Be ష్‌ sa క. జ యూ vam గీ (| . 
/| ఖ్‌ 
ఖో ts we Welt wb to ఆతోట he es ie i ow ete న Ge ee 
{ 
క గ్‌, ( శ 
శ సే! క్‌ / 
feed a గడ Bee నం న ఇ ae wry hom amg ™ Sots ey  * a ఇ ‘ iv 
ఖ్‌ i “ey మల తలా భాట్‌ tp trade Def we ఇదం www us అం De boned ఆం sty టట ఉట ఓ { 
tty జ్జ fa we we ars 
me Cr 
me mg WY GY గప్‌ అల ల కక ల & ba fe క ఖీ; గ్‌ 
న తు. 1 ను yr షై ఆ జను ళ్ళ స Ws FS FORE 
si tae ast Wer ఆటు as a wlan అటో wr అటు క వల haw ఖో WH Tad Wa is, Ee Td i 
. + 
ళ్‌ (ce అలో Mar ఖ| 
/. 
,% | ప : కీ జ wa షు న్నక we స్టే (| ప (| 3 . (1 (|, 
లేల ళా “ Se = On న. 
షు wow We ఖు అజ ప. we her be ets Te bo de ius wow wine . ॥ 
ము ed wt 
: i p 1 
dy awd! (| 0 ణీ ణి? 
nally) wy (3 : 
క అం May శ dss ల్‌ య్‌ న. మి wm ల” ఇం 1 రాధ త గట ఉ ॥ | 
ot గ ళో hi 
Cy) We ww Uw has సీ wu వలల yd ey ఆలో ad Ww ha! mre J 
/ wr pn 4 మీ శీ 
ల క 
న ల autre, "> - m 
వ్య శో hy dha, ఈ MD MY అబి | 
| se a Ny ఇ mw వ 
గ్గ ఈ జ We క ' wees are 
ఖీ అ Whe tet ey స్నో uh J Wie up a కో sil క అక 
| 
ye sad తో లే 0 
fy క న న es tei " Sa dhs ప. 
నం. క ల 
మల జీ ర weit hy ter arash లీఆ అనాం las id oy wom 
/ 
ఆ గ్‌ (స స భజన re t ఇ 4 
Wu peer hod వళ స్‌ WT న్య i . hd uu, wee జ wy pa 
ss WU wet అమోమ Sus క. Me tthe eh Nee" గ. 
న్న 
షర. 
బీ 
(Sd ప జ గ్గ సు 
వార్తల "ta x “ కర్లీ as *” ల. జ an | 
అట రోడు Wu జో (ఆ హో ఆ గో ॥ తు తి, గాది ఎ pet pf 
hf bee hud Jee “y™ whe ite wae ఆ ddl ణ aE i 
a we hee i 
Care tt arm ES శీ 1 
తశ 7 emg అజాయ ఈ ల స సు * ఖే అమ్‌ ఇ ern jhe! 
అహో 3 ఆఆ rey We ro we క నక ఇల we న ట్ర ih 
శ్వ ప్ర థ్‌ Ww des టా ఉంద్‌ అ మం ee (| ము తే Wig ఆఆఆ గా | 
Coy అ శో Ey 
qt క్ష 
|, నను అలి ల్‌ ౫ ల్లీ MIA, 
geo Pa ha ఇ అన్‌ ఓ షా ఖో సె భల సడ అ wn gts! కే ణి లా Cry 
Wo అపి లంటి WTP అంట్‌ TY pe టే భా 
మైన 3 iy Was లం. led ఈ Wr wht ఈ iw te 6 a bn 
mw a J 
జ mls yA అ we శ నో స్మ 
ఆ షో ల్‌ ల ఖమ శ్ర 
వక. అంటా లరుగురునానము అనుచు. అమ సం! గ జ fl 
ప ri 0 We ie ఇన షం ఇ కీల సూ భం ఖీ వ్‌ | 
. క్త న fo 
వే + ॥ 
న (3 ఓ CS a ఖో శ a సజ్జు ఇ we 
PY 7 wr KS | 
ఆర wow" PP wm, దా నం లు అలి it 
hw wu i! న్‌ శో 
బ్రో హి) లో wn Ke న. స ఖు కో 4 వ Puy 
La అ Cer కీ | ఖీ! 
ల క hy 
అలాల ఈ _ దది పల ఓల ఇ || 
ఖో Vd అలి Wie ఆ la soda జా రదు ర్న జ స ఒఅ న నే కైత(1 
షల్‌ ఆఆఆ. ఇంతా లో టల టంటే. wd ta fy A 
: CD Wl, fr 
ల వ 
వ్య న సల రక ణి బగా టి ల కళ జస. 
ప్‌ వ 8), ౪ f 
స అల్‌ ఉం టమ ఆ SD oY wu శ క 
| 
(. 
fy; అ అ ay 
hai) 
శ) షో i) 
i 
wa: గా Wr CR ప్ర ప పః షో జః ప వ ల పః ష్య, 1 
i J 
FY గ క (| నై? / 
ఖీ నే 


see 


సై 





iia 
టి ల. 
కం || bo 1 


REGD. WITH REGISTRAR OF NEWS Ms grrr 


ay ప్‌ PET ry RAs ps గ్‌ 


dat, CY Wit (a 


(ట్ట 


|. 8 

కీ 
ar, Wy hi 
1. 
wy Maat 


BIER 
TI AREER: 


petit 5 Ni పు న్న aan 
, వ. 
ము; 





